శ్రీమద్భరవద్దీత 


| 


(తాత్పర్య సహితం) 


శ్రిమదృగవద్ద్గీతా 
4 ౧ 


(పారాయణం) తాత్పర్య సహితమ్‌ 


ఆంగ్ల మూలం : 
స్వామి స్వరూపానంద 
అనువాదం: కందుకూరు మల్లికార్డునం 


"ఏకమ్‌ సత్‌ విప్రా బహుధా వదన్తి” 


పీఠిక 


మేము 1944వ సంవత్సరమున తెనుగులో ప్రకటించి, ఇప్పటికి బహు పునర్ముద్రణలకు నోచుకున్న "శ్రీమద్భగవద్గీత" 
సర్వవిధములా సమగ్రమై, జిజ్ఞాసువులకు సకల సంశయవిచ్చేదన సమర్ధమై, గీతావిజ్ఞాన సర్వస్వమనదగి, పాఠకలోక 
సమాదరణ మందియున్నది. కాని నిత్యపారా యతణైకపరాయణులగు భక్తజనులకు అంతపరిమాణము, అంత విషయ 
బాహుళ్యము, అంత ఖరీదు, గల గ్రంథము అనావశ్యకమనియు, శ్లోకములు, ధారాళమగు అనువాదము మాత్రము గల 
గ్రంథము అనావశ్యకమనియు, శ్లోకములు, ధారాళమగు అనువాదము మాత్రము గల చిన్నపుస్తకము అనుకూలముగా 
నుండుననియు, అనేకులు తెలుపుచుండుటచేత వారి కోర్కె నాదరించి మే మీ గ్రంథమును ప్రకటించితిమి. 


శ్రీవివేకానందస్వాములవారి ప్రియతమశిష్యులలో నొకరగు శ్రి స్వరూపానందస్వామి యొక్క ఆంగ్లానువాదము 


ననుసరించి ఇందలి తెనుగర్ణము వ్రాయబడినది. ఆ ఆంగ్లానువాదము శ్రీరామకృష్ణమఠపు అద్వైతాశ్రమమువారిచే 
1909లో ప్రకటింపబడి, పునర్ముద్రణములందుచు భారతదేశమందును, విదేశములందును అత్యంతవ్యాప్తిలోనున్నది. 


ప్రకాశకులు 


ధ్యాన శ్లోకములు తెలుగు తాత్పర్యము 


1. ఓం, తల్లీ! భగవద్గీతా! సాక్షాత్తు శ్రిమన్నారాయణుని చేత పార్టునికి ఉపదేశింపబడిన దానవు. పురాణ మునియగు 
వేదవ్యాసుని చేత మహాభారతము నందు కూర్చబడిన దానవు. అద్వైత అమృతమును వర్షించుదానవు, సంసార 
బంధములనుండి విముక్తి కలిగించు వానవు, పదునెనిమిది అధ్యాయములు గలదానవు అగు భగవతీ! నేను నిన్ను 
ధ్యానించుచున్నాను. 


2. మహామతిమంతుడవును, వికసించిన తామరరేకులవంటి విశాల నేత్రములు గలవాడవును, మహాభారతమను 
చమురు నిండారబోసి, జ్ఞాన దీపమును వెలిగించినవాడవును అగు వ్యాసదేవా, నీకు నమస్కారము. 


3. తన శరణుబొచ్చిన వారిపాలిటి కల్పవృక్షమును (కోరుదానినెల్ల ఇచ్చువాడు) ఒకచేత పసులదోలు ములుకజ్జను 
దాల్చినవాడును, జ్ఞాన ముద్రాధరుడును, గీతామృతమును పిదికినవాడును, అగు శ్రీకృష్ణునకు నమస్కారము. 


4. ఉపనిషత్తులన్నియు ఆవులు, పసులకాపరికొడుకు పాలుపిదుకువాడు, అర్జునుడు దూడ, వివేకబుద్దిమహితులు 
త్రావువారు, పరమమగు గీతామృతము పాలు. దేవే | 


5. వసుదేవుని పుత్రుడును, కంసచాణూరులను సంహరించిన వాడును, దేవకీదేవికి పరమానందప్రదుడును, 
జగద్గురువును, దేవుడును అగు శ్రీకృష్ణునకు నమస్కారము. 


6. కరుక్షేత్రమనెడి రణ వాహినికి భీష్ముడు ద్రోణుడు తీరములు; జయద్రథుడు జలము; గాంధార రాజ కుమారులు 
నల్లకలువలు; శల్యుడు సొరచేప; కృపుడు ప్రవాహము; కర్ణుడు తరంగములు; అశ్వత్ణామ వికర్ణులు భయంకరమైన 
మొసళ్ళు; దుర్యోధనుడు సుడిగుండము; శ్రీకృష్ణుని నావికునిగా చేసికొన్న పాండవులచేత అది దాటబడినది. 


7. నల్లకలువలు; శల్యుడు సొరచేప; కృపుడు ప్రవాహము; కర్ణుడు తరంగములు; అశ్వత్రామ వికర్ణులు భయంకరమైన 
మొసళ్ళు; దుర్యోధనుడు సుడిగుండము; శ్రీకృష్ణుని నావికునిగా చేసికొన్న పాండవులచేత అది దాటబడినది. 


8. ఎవని కృప మూగవానిని కూడా మాట్లాడించుచున్నదో, కుంటివానిని కొండను దాటింప చేయుచున్నదో, ఆ 
పరమానంద స్వరూపుడగు మాధవునికి నేను నమస్కరించుచున్నాను. 


9. బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుత్తు మొదలగు దేవతలు ఎవరిని దివ్యమైన స్తోత్రముల చేత 
స్తుతించుచున్నారో, సామగాయకులు ఎవరికి అంగ, పద, క్రమ, ఉపనిషత్తులతో గూడిన వేదములచే గానము 
చేయుచున్నారో, యోగిపుంగవులు ధ్యాన నిష్టతో ఎవరియందు ఏకాగ్రతతో మనస్సును నిలిపి గ్రహించుచున్నారో, సుర 
అసుర గణములు ఎవరియొక్క అంతమును ఎరుగకున్నారో అట్టి పరమాత్మకు నమస్కారము. 


1. అర్జున విషాద యోగము 


ధృతరాష్ట్రుడు పలికెను : 

1. సంజయా, యుద్ధముచేయుటకై కురుక్షేత్రపుణ్యభూమిలో కూడి, మావారును పాండవులును ఏమిచేసిరి? 
సంజయుడు పలికెను: 

2. అంతట వ్యూహబద్దమగు పాండవసైన్యమును దుర్యోధనుడు చూచి, ద్రోణాచార్యునియొద్ద కేగి ఇట్లనెను: 


3. ఆచార్యా, ధీమంతుడగు నీ శిష్యుని - ద్రుపదపుత్రుని - చేత వ్యూహాకారముగ తీర్పబడిన ఈ 
పాండుపుత్రమహాసైన్యమును చూడుము. 

4-6. ఇందు శూరులును, మేటివిలుకాండ్రును, యుద్దమున భీమార్జునులతో సమానులును అగువారు సాత్యకి, 
విరాటుడు, ద్రుపదుడును; పరాక్రమశాలురగు ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజును; మానవ శ్రేస్టులగు పురుజిత్తు, 
కుంతిభోజుడు, శైబ్యుడును; మహాబలాధ్యుడగు యుధామన్యుడును, ధైర్యశాలియగు ఉత్తమౌజుడును, 
సుభద్రాసుతుడును, ద్రౌపదీపుత్రులును - కలరు. వీరందజును మహారథులు. 


7. బ్రహ్మణోత్తమా, మనలో ప్రఖ్యాతులై, మన సేనానాయకులుగా నుండువారి పేర్లనుకూడ వినుము. నీ ఎజుకకై ఆ 
పేర్లను చెప్పెదను. 


8. మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్దవిజయశీలియగు కృపుడును; అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తసుతుడగు 
జయద్రథుడును; | | 


9. ఇతరులగు శూరులనేకులును - యుద్దనిపుణులు - పెక్కు 
తెథిగు ఆయుధములు ధరించి, నాకొటికు తమ ప్రాణము లర్పింప సంసిద్దులై ఇచట నున్నారు. 


10. “భీష్మునిచే రక్షింపబడు మన యీ సైన్యము అపరిమితము; కాని భీమునిచే రక్షింపబడు వారి సైన్యము 
పరిమితము. 


11. “(ఇప్పుడు) మీ రందటును సేనావ్యూహములలో మీ మీ స్థానములలో నిలిచి, భీష్మునే రక్షింతురుగాక”. 


12. అపుడు ప్రతాపశాలియును, కురువృద్దుడును, పితా మహుడును అగు భీష్ముడు, దుర్యోధనునకు 
హరోత్సాహములు కలిగించు కొటికు, బిగ్గరగా సింహనాదము చేసి, శంఖమును పూరించెను. 


13. అంతట (కౌరవపక్షమునుండి) శంఖములు, దుందుభులు, ఢక్కలు, తప్పెటలు, రణశృంగములు, హఠాత్తుగా 
ఒకేసారిగా మోగెను. ఆ శబ్దము భయంకరముగా నుండెను. 


14. పిమ్మట తెల్లనిగుజ్జములుపూన్నిన మహారథములో కూర్చుండియున్న కృష్ణార్దునులు తమ దివ్యశంఖములను 
అద్భుతముగా పూరించిరి. 


15. కృష్ణుడు పాంచజన్యమను శంఖమును, అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించిరి. భయంకరకార్యము 
లొ నర్చు భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. 


16. ధర్మరాజు అనంతవిజయమను శంఖమును, నకుల సహదేవులు తమ సుఘోషమణిపుష్పకములను పూరించిరి. 


17. విలువిద్యలో మేటియగు కాశిరాజును, మహారధుడగు శిఖండియును, ధృష్టద్యుమ్ను డును, విరాటుడును, 
ఓటమినెజుగని సాత్యకియు; 


18. రాజా, ద్రుపదుడు, ద్రౌాపదీతనయులు, అభిమన్యుడు: వీరెల్లరును - అన్ని దిశలనుండి - తమ తమ శంఖములను 
పూరించిరి. 


19. ఆ భయంకరశబ్దము భూమ్యాకాశములనునిండి ప్రతిధ్వనించి ధృతరాష్ట్రపక్షమువారి గుండె లగల్బెను. 


20. రాజా, అంతట ధృతరాష్టపక్షమువారు యుద్దసన్నద్దులుగా తీర్చబడి నిలిచియుండుటను, ఆయుధప్రయోగము 
ప్రారంభము కాబోవుటను, అర్జునుడు చూచి, తన వింటిని ఎత్తి, కృష్ణునితో ఇట్లనెను: 


21-22. కృష్ణా, యుద్దసన్నద్దులై నిలిచియుండువారిని నేను చూచుకొటికు నా రథమును ఉభయ సేనల మధ్య 
నిలుపుము. నే నెవరెవరితో పోరుసల్పవలెనో, ఈ యుద్దప్రారంభవేళయందు ఎజుగనిమ్ము. 


23. దుర్మతియగు దుర్యోధనునిపక్షమున యుద్ధముచేసి అతనికి ప్రియమొనర్చుటకు ఈ యుద్దభూమియందు 
ఎవరెవరిచట కూడియున్నారో వారిని చూడగోరెదను. | 


సంజయుడు పలికెను : 


24-25. భారతా, అర్జునునిచే ఇట్లు అర్జింపబడి, శ్రీకృష్ణుడు ఇరు సేనలనడుమ, భీష్మద్రోణులయిదుట, భూపాలు 
రందజియదుట, ఆ రథ శ్రేష్టమును నిలిపి, అర్జునా, “ఒకటిగా కూడియున్న ఈ కౌరవులనెల్ల చూడుము" అని పలికెను. 


26-27. అచట నిలిచి, అర్జునుడు ఆ రెండు సేనలలో నున్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, 
అన్నదమ్ములను, దాయాదులను, కొడుకులను, మనుమలను, మిత్రులను, మామలను, శ్రేయోభిలాషులగు 
సహచరులను చూచెను. 


27-28. అచట నిలిచియున్న బంధువుల నందటను చూచి ఆ అర్జునుడు మిక్కిలి భేదమునొంది, విషాదముతో 
ఇట్లనెను. 


అర్జునుడు పలికెను : 


28-31. కృష్ణా, యుద్దాభిలాషతో ఇచట కూడియున్న నా స్వకీయులను చూడగా, నా అవయవములు 
తేలిపోవుచున్నవి; నోరు ఎండుచున్నది; శరీరమెల్ల కంపించుచున్నది; రోమములు గగుర్పొడుచు చున్నవి; చేతినుండి 
గాండీవము జాజిపోవుచున్నది; చర్మము మండుచున్నది; నిలుచుండుటకుకూడ శక్యముకాకున్నది; మనస్సు 
తిరుగుచున్నది; అశుభసూచక శకునములు కాంచుచున్నాను. 


31-32. యుద్దమున ఈ నా స్వజనమును చంపుటలోగల శ్రేయము నాకు కనిపింపకున్నది. విజయముగాని, 
రాజ్యముగాని, సుఖముగాని, నేను కోరుటలేదు. 


33-34. ఎవరికొటికు మనము రాజ్యమును, భోగములను, సుఖములను, కోరుచున్నామో, ఆ వీరే - గురువులు, 
తండ్రులు, పుత్రులు, తాతలు, మామలు, మేనమామలు, మనుమలు, బావమటదులు, చుట్టములు ప్రాణములను, 


సంపదలను వదలి, ఇచట రణభూమిలో నిలిచి యున్నప్పుడు, మనకు రాజ్యముగాని, భోగములుగాని, 
జీవితమైనగాని, ఏమి ప్రయోజనము ? 


35. వీరు నన్ను చంపినను, ముల్లోకముల ఆధిపత్యము కొజకేనియు, వీరిని నేను చంపగోరను. ఇక 
భూలోకాధిపత్యముకొజకా (చంపగోరుట) ? 


36. ఈ ధృతరాష్ట్రసుతులను చంపుట మన కెట్లు ప్రీతికరము కాగలదు? చంపనుద్యుక్తులైయున్న వీరిని చంపినచో, 
మనకు పాపమే లభించును. 


37. కావున మన బాంధవులగు ధృతరాష్ట్రసుతులను మనము చంపదగదు. ఏలన, స్వజనమును చంపి మన మెట్లు 
సుఖము నొందగలము? 


38-39. చిత్తములు పేరాసకు వశమైయుండుటచేత వీరు కులక్షయ మొనర్చుటవలన దోషమును, మిత్రదోహ 
మొనర్చుటవలన పాపమును, చూడజాలకున్నను, కులక్షయమువలన దోషమును స్పష్టముగ చూచు మనము ఆ 
పాపమునుండి ఏల తొలగరాదు ? 


40. కులము (వంశము) క్షయించెనేని, ఆ కుల మనాదికాలము నుండి ఆచరించుచున్న కులధర్మములు నశించును. 
ధర్మములు నశించెనేని కుల మంతయు అధర్మముపా లగును. 


41. అధర్మము ఉదయించి వ్యాపించుటతోడనే, కులస్తేలు దుర్వర్తనమున చిక్కుదురు. స్త్రీలు దుష్టలు కాగానే, 
వర్ణసాంకర్యము కలుగును. 


42, వనం కులక్షయకారకులను, కులమును, నరకము పాలు సేయుట సిద్ధము. వారి పితరులుకూడ, పిండ, 
తర్పణో దకదాన విహీనులై నరకమున కూలుదురు. 


43. కులక్షయమును, తన్మూలమున వర్ణసాంకర్యమును, కలిగించువారి ఈ దోషములచేత అనాదిసిద్దములగు 
జాతిధర్మములును, కులధర్మములును సమూలవినాశము నందును. | 


44. కులధర్మములు నశించినట్టివారికి నరకనివాసము తప్పదని మనము వినుచున్నాము. 


45. అకటా, రాజ్యసుఖము లనుభవించు పిరాశచే, స్వజనమును చంప నుద్యుక్తులమై మన మీ మహాపాప 
మొనర్పబూనియున్నాము. 


46. ధృతరాష్ట్రపుత్రులు ఆయుధములుధరించి యుద్ధమున నిరాయుధడనై మాటుపోరాడకయుండు - నన్ను చంపిరేని, 
అది నాకు ఎక్కువ శ్రేయస్కరముగా నుండును. 


సంజయుడు పలికెను: 


47. అర్జును డిట్లు యుద్దభూమి మధ్యమున పలికి, వింటిని, అమ్ములను వీడి, దుఃఖముచేత సంక్షోభిల్లు మనస్సుతో, 
రధమున కూలబడెను. = 


(బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్తమైనట్టిదియు, శ్రీకృష్ణార్జున సంవాదముగా నున్నట్టిదియు నగు 
భగవద్గీతయనెడి ఉపనిషత్తు నందు, అర్జున విషాదయోగము అనెడి మొదటి అధ్యాయము.) 


2. గీతా సారము (సాంఖ్యయోగం ) 


సంజయుడు పలికెను: 


1. జాలిచే ఇట్లు వివశుడై, దుఃఖించుచు, బాష్పపూరితములై, కలతనొందిన నేత్రములుకలిగియున్న అర్జునునితో 
కృష్ణుడిట్లు పలికెను. 


శ్రిభగవానుడు పలికెను : 


2. అర్జునా, ఆర్యులకుతగనట్టియు, అవమానకరమగునట్టియు, స్వర్గమార్గమున కడ్డుతగులునట్టియు, ఈ విషాదము ఇట్టి 
క్లష్టసమయమున నిన్ను ఎచటినుండి ఆవరించింది ? 


3. పందతనమునకు వశుడవు కాకుము. అది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్భలత్వమును త్రోసిపుచ్చి, లేచి 
నిలుచుండుము. 


అర్జునుడు పలికెను : 

4. కృష్ణా, పూజింపదగు భీష్మద్రోణులతో నేను బాణములు ప్రయోగించి యెట్లు యుద్దముచేయుదును ? 

5. మహానుభావులగు ఈ గురుజనులను వధించుటకన్న ఈ లోకమున భిక్షాన్న ముతినుచుండుటయే శ్రేయస్కరము. 
కాని వారిని వధించితినేని, నే ననుభవించు ధనసంపదలును, ఇష్టభోగములను, ఈ లోకమునగూడ, రక్తముతో 
తడిసియుండును. 

6. మనము వారిని జయించుటా, వారు మనలను జయించుటా ఈ రెంటిలో మన కేది శ్రేయస్కరమో 
ఎటుగజాలకున్నాను. ఎవరిని వధించిన పిదప మనము జీవించియుండ నిచ్చగింపమో, ఆ ధృతరాష్ట్ర పుత్రులే 
మనయెదుట నిలిచియున్నారు. ల 

7. దొర్బల్యకారియగు పరితాపదోషమునకు నా స్వభావము వశమైనది. నా మనస్సు ధర్మాధర్మవివేకమును 
కోల్పోయినది. కావున నిన్ను ప్రార్థించుచున్నాను. నా కేదిశ్రేయస్కరమో నిశ్చయించి చెప్పుము. ని శిష్యుడను, నీ 
శరణుచొచ్చితిని. కాన నాకు బోధింపుము. 


8. స్పర్దారహితము, సకలసంపత్సమేతము, అగు భూలోక రాజ్యమును, దేవతలమీదకూడ అధిపత్యమును పొందినను, 
నా యింద్రియములను శుష్కింపజేయుచున్న ఈ శోకమును పోగొ ట్టున దేదియు నాకు కానిపింపకున్నది. 


సంజయుడు పలికెను : 
9. కృష్ణునితో ఇట్లు చెప్పి, అర్జునుడు “నేను యుద్దముచేయను” అని మౌనముదాల్ళెను. 
10. ఓ భారతా, రెండుసేనల నడుమ ఇట్లు విషాదమునొందుచున్న అతనితో, శ్రీకృష్ణుడు నవ్వుచున్నవానివలె ఇట్లనెను: 


శ్రీభగవానుడు పలికెను : 


11. శోకింపదగనివారికొణకు నీవు శోకించుచున్నావు. కాని జ్ఞాన మయములుగాతోచు మాటలు పల్కుచున్నావు. 
యథార్ధజ్ఞానులు మృతులైనవారికైగాని, సజీవులకైగాని, శోకింపరు. 


12. ఒకప్పుడు నేను లేకుంటినని కాదు, నీవును ఈ రాజులును లేకుండిరనియు కాదు. ఇకమీద మన మందజము 
ఉండకపోవుదుమనియు కాదు. 


13. దేహధారియగు ఆత్మకు ఈ దేహమున బాల్యము, యౌవనము, వార్టక్యము, ఎట్టివో , మజకదేహము దాల్చుటయు 
అట్టిదే. ఆత్మానుభూతిచే శాంతతనందినవారు అందుచేత మూఢత్వ మందరు. 


14. ఇంద్రియములతో ఇంద్రియవిషయములు కూడుటచేతనే శితోష్ణములు, సుఖదుఃఖములు కలుగును. అవి 
ఆద్యంతములు కలవి, అశాశ్వతములు. వానిని ఓరిమితో సహింపుము. 


15. ఈ సుఖదుఃఖాది ద్వంద్వముల నెవడు సమభావముతో చూచునో, ఎవని నవి బాధింపవో, ఆ ప్రశాంతాత్ముడే 
మోక్షమున కర్ణుడు. 


16. అసద్వస్తువునకు ఎప్పుడుగాని ఉనికి లేదు. సద్వస్తువునకు ఎప్పుడును ఉనికి లేకుండదు. సత్యజ్ఞానముగలవారు 
ఈ రెంటిని పూర్తిగా ఎజుగుదురు. (సద్వస్తువు = మార్పులులేక కలకాల ముండునది). 


17. ఈ జగత్తు నంతయు వ్యాపించియుండుదానికి నాశములేదని ఎజుగుము. మార్పులులేని ఈ పదార్హమును 
నాశమొనర్చుశక్తి ఎవరికిని లేదు. | 


18. నిత్యమును, అవినాశియు, అపరిమితమును అగు ఆత్మ ధరించు ఈ శరీరములు అంతమొందునవి అందురు. 
కావున అర్జునా, యుద్దము చేయుము. 


19. ఆత్మ చంపునట్టిదని తలచువాడు, చంపబడునట్టిదని తలచువాడు -ఈ ఉభయులు చక్కగా ఎఆిగినవారు కారు. 
అది చంపునది కాదు, చంపబడునదియు కాదు. 


20. ఈ ఆత్మ ఎన్నడును పుట్టదు, ఎన్నడును గిట్టదు. ఒకప్పుడు ఉండక, పిదప మరల కల్లునది అనియు కాదు. (లేక, 
ఒకప్పుడు ఉండి, పిదప ఉండవపోవునది అనియు కాదు). ఇది పుట్టువులేనిది, నిత్యము, మార్పులులేనిది, సర్వదా 
స్వస్వరూపముననే ఉండునది. శరీరము చంపబడినప్పుడిది చంపబడదు. 


21. ఇది నాశములేని దనియు, పెరుగుట లేనిదనియు, పుట్టుక లనిదనియు, తజుగుట లేనిదనియు ఎటుగువాడు 
ఎట్లు చంపును, ఎట్లు చంపించును ? 


22. మనుష్యుడు చినిగిపోయిన వస్త్రములను వీడి, ఇతర (క్రొత్త) వస్తముల నెట్లు ధరించునో, అట్టే దేహధారియగు ఆత్మ 
జీర్ణములై, నిరుపయోగములా దేహాములనువీడి ఇతర (క్రొత్త) దేహములలో ప్రవేశించును. 


23. ఈ ఆత్మను శస్త్రములు నజికజాలవు, అగ్ని కాల్పజాలదు, నీరు తడుపజాలదు. గాలి ఎండింపజాలదు. 


24. ఆ ఆత్మ నజుకుటకు, కాల్చుటకు, తడుపుటకు, ఎండింప చేయుటకు అశక్యమైనది. ఇది నిత్యము, సర్వవ్యాపి, 
స్థిరము, చలింపరానిది, ఎల్లప్పు డొకేి విధముగా నుండునది. 


25. ఇది ఇంద్రియముల కగోచరమైనది. మనస్సునకు అందనిది, మార్పులు పొందనిది, అందురు. కావున ఇది 
యిట్టిదని గ్రహించి నీవు శోకింపదగదు. 


26. లేక దీని కెప్పుడును జననమరణము లుండునని నీవు తలచి నను, అప్పుడుకూడ నీవు దీనికై శోకింపదగదు. 


27. పుట్టినదానికి చావు తప్పదు; చచ్చినదానికి పుట్టుక తప్పదు. తప్పింప నశక్యమగువిషయముకై నీవు 
కోకింపదగదు. 


28. భూతము లన్నియు పుట్టుకకు పూర్వము గోచరింపవు; పుట్టిన పిదప గోచరించును; లయించిన పిదప మరల 
గోచరింపవు. కావున ఇందు దుఃఖింప నేమికారణము కలదు ? 


29. ఈ ఆత్మను కొందు ఆశ్చర్యకరమైనదిగ చూతురు. కొందటీది ఆశ్చర్యకరమైన దని చెప్పుదురు. మటీకొందటు 
దీనిని ఆశ్చర్యకర మైన దానిగ విందురు. ఇంకను ఇతరులు వినిగూడ దీని నేమాత్రము గ్రహింపజాలరు. 


30. సర్వదేహములలో నివసించు ఈ దేహి ఎన్నటికి చంపనలవి కానిది. కావున అర్జునా, నీవు ఏ ప్రాణికొఅకుగాని 
కోకింపరాదు. 


31. స్వధర్మమును చూచినను నీవు చలింపదగదు. క్షత్రియునకు ధర్మయుద్దముకన్న ఎక్కువ శ్రేయస్కరమైన దేదియు 
లేదుగదా. | 


32. అయాచితముగ లభించినదియు, తెజచినస్వర్గ ద్వారము వంటిదియు, అగు ఇట్టి యుద్దము తటస్టించిన 
క్షత్రియులు నిజముగా ధన్యులు. | | 


33. నీ వీ ధర్మ యుద్దము చేయవేని, స్వధర్మమును, కీర్తిని, పోగొట్టుకొని పాపము నొందుదువు. 


34. లోకులు నీ అపకీర్తిని కలకాలము ప్రస్తావించుచుందురు. గౌరవ మొందుచుండినవానికి అపకీర్తి మరణముకన్న 
కష్టతరమై తోచును గదా. 


35. మహారథులగు యోధాగ్రేసరులు నీవు భీతిలి యుద్దమునుండి తొలగితివని తలతురు. నిన్ను 
సన్మానించుచుండినవారు చులకనగా చూతురు. 


36. నీ విరోధులు నీ శక్తిని నిందించుచు అనరానిమాట లెన్నియో అందురు; అంతకన్న దుర్భరమైన దేమి యుండును 
? 


37. సంహరింపబడితివేని స్వర్గము నొందుదువు. జయించితివేని రాజ్యాన్ని భోగింతువు. కావున యుద్దముచేయ 
నిశ్చయించుకొని లెమ్ము. | 


38. సుఖదుూఃఖములను, లాభనష్టములను, జయాపజయములను సమముగా భావించి, పిదప యుద్దముచేయ 
నుద్యుక్తుడవగుము. ఇ ట్లొనర్చితి వేని పాపము నొందవు. | 


39. నీ కిపుూడు తెలుపబడినది ఆత్మానుభూతి విషయిక జ్ఞానము. కర్మయోగవిషయికజ్ఞానము నిప్పుడు వినుము. ఈ 
జ్ఞానముతో ల కర్మ బంధమునుండి విముక్తుడవవుదువు. 


40. ఇందు ప్రారంభించి పూర్తిచేయబడని ప్రయత్నము విఫలము కాదు; విరుద్దఫలముల నీయదు. ఈ ధర్మము 
స్వల్పముగా ఆచరింప బడినను సంసారచక్రమున చిక్కుకొ ను మహాభయమునుండి రక్షించును. 


41. ఇందు బుద్ది ఏకనిష్టమైయుండును, చంచలచిత్తుల బుద్దులు బహుశాఖలుగా చిలి, అనంతముఖములుకలవై, 
యుండును. 


42-44. పెక్కు కోరికలుగలట్టియు; స్వర్గప్రాప్తినే పరమ లక్ష్యముగా ఎంచునట్టియు; వేద (కర్మకాండ) మందలి 
ప్రశంసాసూచక వాక్యముల కానందించుచు, వేజగునది (ఈశ్వరతత్త్యమనునది) ఏమియు లేదని వాదించునట్టియు; 
అప్రాజ్ఞుల మనోహరవాక్కులునమ్మి, వివేకమును కోల్పోయినేవారి మనస్సులందును, _ భోగైశ్వర్యములలో 
పూర్ణాసక్తులైనవారి మనస్సు లందును, నిశ్చయాత్మికబుద్ది యేర్పడదు. వారివాక్కులు భో గైశ్వర్య సాధకములగు అనేక 
క్రియావిశేషములతో నిండి, కామ్యకర్మఫలమగు పునర్జన్మమును కలిగించును. 


45. వేదములు త్రిగుణములనుగూర్చి చెప్పునవి. నీవు త్రిగుణములకును (ప్రకృతికి), ద్వంద్వములకును, అతీతుడవై, 
సర్వదా సమబుద్దివై, యోగ (ఆర్జించుకొనుటందు), క్షేమ (కలదికాపాడుకొనుటందు) ప్రసక్తుడవుకాక, ఆత్మయందే 
సుప్రతిష్టుడవై యుండుము. 


46. సర్వత్ర వెల్లువనీరు నిండియున్నప్పుడు నూతివలన ఎంత ఉపయోగ ముండున్‌ో, ఆత్మజ్ఞానమును సాధించిన 
బ్రాహ్మణునకు వేదముల వలన అంత ఉపయోగమే ఉండును. 


47. కర్మ మొనర్చుటకు మాత్రమే నీ కధికారముకలదు. కర్మఫలముల కెన్నడునులేదు. ఫలములు నుత్పత్తిచేయు 
కర్మము లొ నర్పకుందువు గాక; కర్మములు విడనాడుటందు కూడా ఆసక్తి నందకుందువుగాక. 


48. యోగమునందు సునిష్టితుడవై, సంగమువీడి, (కార్య) సిద్దిని, అసిద్దిని, సమబుద్దితో చూచుచుండుము. 


సిద.సిదులందలి సమబుద్దికే "యోగ"మని పేరు. 
ధగ ధ ధి 


49. ఫలాఫలవిచారమువలన కలతనొందని బుద్దితో చేయబడు కర్మముకన్న, కామ్యకర్మము ఎంతో అధమము. 
సమబుద్ది నాశ్రయింప యత్నింపుము. ఫలములుగోరి కర్మము లాచరించువారు హినులు. 


50. సమబుద్దిని సాధించినవాడు ఈ లోకముననే పుణ్యపాపములు రెంటినుండి విముక్తుడగును. కావున ఈ 
బుద్దియోగము (అనగా సమబుద్ది) ననుష్టింపుము. కర్మమున కుశలత్వమే యోగము. 


51. బుద్దియోగమును సాధించిన ప్రజ్ఞా వంతులు కర్మఫలములను త్యజించి, జన్మబంధమునుండి విడివడి 
సర్వోపద్రవాతీతమగు స్థానమును పొందుదురు. 


52. నీ బుద్ది అవివేక (అనగా అనాత్మను ఆత్మగా భావించు) కాలుష్యము నెప్పుడు దాటునో, అప్పుడు నీవు అప్పటికి 
విన్న, వినవలసియున్న, విషయములయెడ ఉపేక్షవహింతువు. 


53. అభిప్రాయభేధములచే ఇటునటు కొట్టుకొనుచున్న నీ బుద్ది నిశ్చలమై, సమాధి (ఆత్మ) యందు 
సుప్రతిస్టితమైనప్పుడు, ఆత్మ సాక్షాత్కారమును పొందుదువు. | 


అర్జునుడు పలికెను : 


54. సమాధిస్థితుడైన స్థితప్రజ్ఞుని లక్షణ మేమి? సమాధి స్థితుడుకానప్పుడతడు ఎట్లు మాటలాడును, ఎట్లు 
కూర్చుండును, ఎట్లు నడచును? | 


శ్రి భగవానుడు పలికెను : 


55. మనస్సులోనికోర్కెల నెల్ల వీడి, ఆత్మయందే, ఆత్మవలన సంతృప్తుడైయుండువానిని'స్టితప్రజ్ఞుడు” అని అందురు. 


56. దుఃఖములందు కలతనొందక, సుఖములందు వాంఛలేక, అనురాగము, భయము, కోపము రహితుడై 
యుండువాడే స్థితప్రజ్ఞుడగు ముని (ధ్యాన నిష్టుడు). 


57. ఎవడు సర్వత్ర నిస్సంగుడై, శుభప్రాప్తికి ఆనందింపక, అశుభ ప్రాప్తికి భేదమొందక యుండునో, అతని జ్ఞానము 
(ప్రజ్ఞ) స్థిరమైనది. 


58. తాబేలు తనఅంగములనెల్ల లోపలి లాగుకొనునట్టే, మానవుడు తన ఇంద్రియములను విషయములనుండి పూర్తిగా 
లాగుకొనగలిగినప్పుడు అతని జ్ఞానము సుస్థిరమైనది. 


59. ఇంద్రియవిషయములను భోగించుట మానుకొనినవాని యొద్ద నుండి విషయములు మరలిపోవును. కాని వాని 
పైవాంఛ మిగిలియేయుండును. పరమాత్మదర్శన మొందినవానికి ఆ వాంఛయు నిలిచిపోవును. 


60. మానవుడు సిద్దత్వముకై సదా యత్నించుచున్నను. అతడెంత ప్రాజ్ఞుడైనను, ఇంద్రియములు లొంగక అతని 
మనసును బలాత్కరించి లాగుకొనిపోవును. 


61. సుస్టిరచిత్తుడు వాని నన్నిటిని వశపజచుకొని, పరమాత్ముడనగునాయందే బుద్ది నిలిపియుండును. ఎవనికి 
ఇంద్రియములు స్వాధీనములై యుండునో వాని జ్ఞానమే సుస్థిరమైనది. | 


62. విషయములనుగూర్చి చింతించుచుండువాని మనస్సు ఆ విషయములందు ఆసక్తమగును. ఆసక్తి నుండి కోరిక, 
కోరిక నుండి కోపము, ఉత్పత్తియగును. 


63. కోపమునుండి మూఢత, మూఢతనుండి మతిమజపు, మజపునుండి యుక్తాయుక్త వివేకవినాశము,కలుగును. 
వివేక వినాశ మొందినవాడు నైతికముగా మరణించినవాడగును. 


64. కాని సుస్థిరచిత్తుడు జితేంద్రియుడై, ప్రియాప్రియముల కతీతుడై, ఇంద్రియవిషయముల నడుమ సంచరించుచునే 
ప్రశాంతినొందును. 


65. చిత్తప్రశాంతినొందినవాని దుఃఖము లన్నియు శమించును. ఏలన ప్రశాంతచిత్తునిబుద్ది త్వరితముగా (ఆత్మయందు) 
ప్రతిస్టితమగును. | 


66. అస్థిరచిత్తులకు ఆత్మజ్ఞానము ఉండదు. ధ్యానముకూడ ఉండదు. ధ్యానహీనులకు శాంతియుండదు. 
అశాంతచిత్తులకు సుఖ మొట్టుండును? 


67. తిరుగుబోతులగు ఇంద్రియములవెంట పర్విడు మనస్సు అతని వివేకమును - నీటి పైనుండుపడవను 
త్రోవతప్పించి గాలి లాగుకొనిపోవునట్లు - తనవెంట లాగుకొనిపోవును. 


68. కావున ఎవని ఇంద్రియములు తమ విషయములనుండి పూర్తిగా మరల్చబడియుండునో అతని జ్ఞానమే 
సుప్రతిష్టతము. 


69. జీవు లెల్లరకు ఏది రాత్రిగానుండునో ( అనగా ఏకమగు దైవము కన్పింపక నానాత్వము కన్పించునో) దానియందు 
వశీకృతాత్ముడు మేల్కొని యుండును (అనగా ఏకత్వమునే చూచును). జీవు లెల్లరు ఎందు మేల్కొని యుందురో అది 
ఆత్మద్రష్టయగు "ముని”కి రాత్రి. 


70. సంపూర్ణముగా నిండి, మేరమీజిక, నిశ్చలమై యుండు సముద్రములోనికి జలపూరములు ప్రవేశించుచుండియు, 
అది ఎట్లు యథాపూర్వముగానే ఉండునో, అట్టే వివిధవాంఛలు ప్రవేశించుచుండియు అవి బుద్ధియందు లయించి 
నిరపాయములగుచుండు "ముని” శాంతి నొందును. కోరికలు కోరుచుండువాడు శాంతినొందడు. 

71. వాంఛలెల్ల విసర్జించి అశాతీతుడై 'నేను', 'నాది' అను భావమే లేక జీవించుచుండువాడు శాంతినొందును. 


72. ఇది బ్రహ్మమునందు నివసించియుండు స్థితి. దీనిని పొందిన వారెవ్వరును మూఢతలో పడరు. జీవితాంతముననైన 
ఈ స్టితియందు ప్రతిస్టితుడగువాడు బ్రహ్మముతోడి ఐక్యమునందును. 


(బ్రహ్మవిద్యను బో ధించునట్టిదియు, యోగశాస్త్ర మైనట్టిదియు, ఉపనిషత్తుల సారాంశమైనట్టిదియు నగు గీతా 
శాస్తమునందు శ్రీ కృష్ణుడు అర్జునునకు ఉపదేశించేన గీతా సారము సాంఖ్య యోగము అనెడి రెండవ అధ్యాయము.) 


తః కర్మ యోగము 


అర్జునుడు పలికెను : 


1. కృష్ణా, కర్మముకంటె జ్ఞానము శ్రేష్టమని నీ యభిప్రాయమైనచో, నన్నీ ఘోరకర్మమునందు ఏల 
ప్రవ ర్రింపజేయుచున్నావు ? 


2. ఇరా తోచు ఈ మాటలవలన నా బుద్ధిని భ్రమింపజేయునట్లున్నావు; దేనివలన నాకు శ్రేయస్సు 
కలుగునో దాని నొక్కదానినే నిశ్చతముగా తెలుపుము. 


శ్రీభగవానుడు పలికెను : 


3. అర్జునా నేను సృష్ట్యాదియందు రెండువిధముల నిష్టలను ఈ లోకమునకు తెలిపితిని అవి ధ్యానశీలురకు 
జ్ఞానమార్గము, కార్యశీలురకు కర్మమార్గము. 


4. కర్మము లొ నర్పకున్న మాత్రాన మనుష్యుడు (నిష్రియము, వాంఛాతీతము అగు) ఆత్మస్వరూపావస్థితి నొందడు. 
కర్మసన్నా్యాస ( (అనగా త్యాగ) మాత్రాన వైష్కర్మసిద్ధి నొందడు. 


5. ఏ కర్మము చేయక మనుజుడు ఎన్నడును, క్షణమైన, ఉండజాలడు. ప్రకృతిజనితగుణములచే బద్దులై, సర్వజనులు 
- ఇష్టమున్నను లేకున్నను - కర్మము లొనర్చుచుందురు. | 


6. కర్మేంద్రియములను నిగ్రహించి, ఇంద్రియ విషయములను మనస్సులో స్మరించుచుండు విమూఢుడు మిధ్యాచారుడు 
(అనగా కపటి) అనబడును. 


7. కాని మనస్సుచేత ఇంద్రియములను నిగ్రహించి, నిస్సంగుడై, కర్మేంద్రియములతో కర్మయోగమార్గము ననుసరించు 
మానవుడు శ్రేష్టుడు. 


8. నీవు శాస్త్రనిర్దిష్టములగు "నిత్యకర్మము" లొ నర్చుచుండుము. ఏలన కర్మ మొనర్చ కుండుటకన్న ఒనర్చుటే 
శ్రేష్టము. కర్మాచరణము నిలిపితివేని నీ శరీరపోషణకూడ జరుగదు. 


9. యజ్ఞార్థమై (“యజ్ఞము"నకు ఈశ్వరుడనియు అర్ధము) చేయు కర్మములుతప్ప తక్కినకర్మములు కర్మాధికారిని 
బంధించును. కావున నివు నిస్సంగుడవై యజ్ఞార్థము మాత్రమే కర్మ మొనర్చు చుండుము. 


10. పూర్వము బ్రహ్మ యజ్ఞముతో కూడ ప్రజలను సృజించి వారికిట్లు చెప్పెను: “దీనిచేత మీరు వృద్దినొందుదురు. ఇది 
కామధేనువువలె మీ కోర్కెలను తీర్చును. | 


11. “దీనిచే దేవతలకు ప్రియమొనర్పుడు. ఆ దేవతలు మిమ్ము సంతుష్టులనొనర్తురు : ఇట్లు మీరు ఒండొరులకు 
ప్రియమొనర్చుకొ నుచు, పరమ శ్రేయమును పొందుదురు. 


12. “దేవతలు మీ యజ్ఞములచే సంతుష్టులై మీరుకోరు భోగములనిత్తురు". దేవతల కేమియు అర్పింపక 
వారిచ్చుభోగముల ననుభవించువాడు దొంగయే. 


13. యజ్ఞశేషమును భుజించు సజ్జనులు సర్వపాపవిముక్తులగుదురు. తమకొజికు మాత్రమే వంటచేసికొనువారు 
పాపమును భుజించుచున్నారు. 


14. ప్రాణులన్నియు అన్నమునుండి ఉత్పత్తియగును; అన్నము వర్షమునుండి కలుగును; వర్షము యజ్ఞమునుండి 
పుట్టును. యజ్ఞము వేదవిహిత హోమాదిక కర్మమువలన జనించును. 


15. కర్మము వేదనిర్దిష్టమనియు, వేదము అవినాశియగు బ్రహ్మము నుండి పుట్టినదనియు, ఎఅుగుము. కావున 
సర్వవ్యాపియగు వేదము యజ్ఞమందు సదా సుస్థిరముగా నిలిచియుండును. 


16. ఈ లోకమున ఇట్లు ప్రవర్తింపబడిన (కర్మ) చక్రమును అనుసరింపక, పాపజీవియై, ఇంద్రియసుఖములందే 
సంతుష్టినందు చుండువాని జీవితము వ్యర్ద్వము. 


17. కాని ఆత్మయందే ప్రీతికలిగి, ఆత్మవలననే సంతృప్తినందుచు, ఆత్మయందే సంతుష్టివహించుచుండువానికి 
కర్తవ్యకార్యము లేవియు లేవు. 


18. అట్టి వాడీ లోకమున కర్మాచరణముచే సాధింపవలసిన ప్రయోజన మేదియు లేదు; కర్మ మొనర్పకుండుటచే అతని 
కెట్టినష్టము లేదు; అతడు ఎందుకుగాని, ఎవనినిగాని, ఆశ్రయింపవలసిన ఆవశ్యకత కూడ లేదు. 


19. కావున నీవు సర్వదా కర్తవ్యకర్మమును అనాసక్తుడవై యనుష్టించుచుండుము. అనాసక్త చిత్తముతో కర్మము 
నాచరించువాడు మోక్షమునందును. 


20. కేవలకర్మాచరణముచేతనే జనకాదులు సిద్దత్వ మందిరి; మజీయు లోకజనులకు మార్గదర్శకముగా 
నుండుటకొటికు కర్మము నొనర్పవలెను. | 


21. శ్రేష్టుడు ఏయేపనులు చేయునో, ఇతరులు ఆయాపనులనే చేయుదురు. అతడు కార్యరూపమున దేనిని 
ప్రామాణికమని నిర్ణయించునో దానినే లోక మనసరించును. 


22. నేనీ ముల్లోకములలో చేయవలసినకార్య మేదియు లేదు; ఇప్పటికిసాధింపనిది, ఇకసాధింపవలసినది, ఏదియు 
లేదు. ఇట్లయ్యును నేను కర్మమందే ప్రవర్తించుచున్నాను. 


23. నేను అలసటచెందక ఎప్పుడును కర్మమునందు ప్రవర్తించు చుండక పోయినచో, మనుష్యులు సర్వవిధముల నా 
మార్గమునే అనుసరింతురు. 


24. నేను కర్మ మొనర్పకుంటినేని, ఈ లోకములు నాళిల్లును. వర్ణసాంకర్యకారకుడనై ఈ ప్రజలకు చేటుకలిగించినవాడ 
నగుదును. 


25. కర్మమునందు సక్తతచే పామరు లెట్లు పనిచేయుదురో, అట్లే ప్రాజ్ఞులు అసక్తతతో, లోకకల్యాణవాంఛతో, 
పనిచేయవలను. 


26. కర్మమునందాసక్తులగు అజ్ఞానులబుద్దిని ప్రాజ్ఞుడు చలింపజేయరాదు. అతడప్రమత్తుడై కర్మములాచరించుచు 
వారిని సర్వకర్మములందు నియోగింపవలెను (ఆచరించునట్లు చేయవలెను). 


27. ప్రకృతిలోని త్రిగుణములే సర్వకర్మముల నొనర్చునది. అహంకారముచే బుద్దిమూఢతనొందుటవలన మానవుడు 
"నేనుకర్తను” అని భావించును. | 


28. కాని గుణకర్మవిభాగమును నిజముగా ఎటీగినవాడు - ఇంద్రియ రూపములగు గుణములు విషయ రూపములగు 
గుణములపై నిలిచియున్నవే గాని ఆత్మనిష్కియమని ఎజిగినవాడు - ఆసక్తుడుకాడు. 


29. ప్రకృతిగుణములచే మూఢతనొంది ఇంద్రియవ్యాపారములందు అసక్తులగు అల్పజ్ఞులబుద్దిని 
పూర్ణజ్ఞానమునొందినవారు చలింపజేయరాదు. | 


30. సర్వకర్మములను నాకు సమర్పించి, బుద్దిని ఆత్మయందు నిలిపి, కోరికలు, మమకారములు వీడి, చింతాజ్వర 
(శోక) రహితుడవై యుద్దముచేయుము. | 


31. ఈ నా మతమును (భోధను) దురాక్షేపములొనర్పక, శ్రద్దాపూరితులై, సర్వదా అనుస్టించువారుకూడ 
కర్మాచరణమునుండి విముక్తులగుదురు. | 


32. కాని ఈ నా బోధను నిందించుచు, దాని ననుష్టింపకుండు అవివేకులును, కేవల జ్ఞానశూన్యులును, (పరమార్ణ) 
భ్రష్టులని ఎటుగుము. | 


33. జ్ఞానియగువాడుకూడ తన ప్రకృతి ననుసరించియే ప్రవర్తించును. సర్వభూతములు (సృష్టిలోని సర్వచరాచరములు) 
తమతమ ప్రకృతినే అనుసరించును. నిగ్రహము ఏమిచేయగలదు ? 


34. ఇంద్రియములకు తమతమవిషయములయెడ గల అనురాగ ద్వేషములు ప్రకృతిసిద్దములు. కాని ఎవడును ఆ 
రెంటికి వశుడు కాకుండు గాక. అవి అతని శ్రేయోమార్గమునకు అడ్డువచ్చు శత్రువులు. | 


35. చక్కగా అనుష్టింపబడిన పరధర్మముకంటె సదోషముగా అనుష్టింపబడిన స్వధర్మమే శ్రేష్టము. స్వధర్మము 
ననుష్టించుచు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మానుష్థానము భయకారణము. 


అర్జునుడు పలికెను : 


36. కృష్ణా, తనకు ఇష్టములేకున్నను, మానవుడు దేని ప్రేరణముచే - బలాత్కరింపబడినట్లు - పాప మొనర్చుచున్నాడు 
? 


శ్రి భగవానుడు పలికెను : 


37. అది రజోగుణమునుండి ఉత్పత్తియగునదియు, తనుపశక్యము కానిదియు, మహాపాపిషమైనదియు, అగు 
కామము. కోపముకూడ దీని మాజురూపమే. ఈ లోకమున ఇది శత్రువని ఎజుగుము. 


38. అగ్ని పొగచేత, అద్దము ముజికిచేత, గర్భములోనిపిండము మావిచేత, కప్పబడియుండునట్లు ఇది (జ్ఞానము) 
దానిచే (కామముచే) కప్పువడి యుడును. 


39. జ్ఞానులకు నిత్యవైరియగు - తనుప (తృప్తిపబుప) శక్యముకాని - ఈ కామాగ్నిచే జ్ఞానము మజుగుపడుచున్నది. 


40. దీని ఉనికిపట్టు మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అని చెప్పుదురు. వీనిద్వారా జ్ఞానమును కప్పివైచి అది 
దేహధారియగు ఆత్మను మూఢత నొందించును. 


41. కావున మొదట ఇంద్రియముల నరికట్టి జ్ఞాన (అనగా శాస్త్రలబ్దము) విజ్ఞాన (అనగా అందుపై అనుభవలబ్దము) 
నాశకారియగు, ఈ పాపరూపిని కామమును - తుదిముట్టింపుము. - | 


42. ఇంద్రియములు శరీరముకంటె శ్రేష్టము; మనస్సు ఇంద్రియములకంటే శ్రేష్టము; బుద్ది మనస్సుకంటె శ్రేష్టము; 
అతడు (అనగా ఆత్ముడు) బుద్దికంటె శ్రేష్టు డందురు. | 


43. ఇట్లు అతనిని - బుద్దికంటెశ్రేస్టుడగువానిగా నెటీగి, ఆత్మను (అనగా జడ ప్రకృతిని) ఆత్మ చేత (అనగా ఉత్తమ 
ప్రకృతిచే అరికట్టి, పట్టుకొ నశక్యముకాని ఆ శత్రువును - కామమును రూపుమాపుము. 


(బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రీకృష్ణార్జున సంవాదముగా వచ్చినట్టిదియు అగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు కర్మయోగమనెడి మూడవ అధ్యాయము.) 


4. జాన కర్మ సంన్యాస యోగము 
ఇ 


శ్రీ భగవానుడు పలికెను : 


1. తటుగనిఫలము నిచ్చు ఈ యోగమును నేను సూర్యునికి బోధించితిని. అతడు (తనపుత్రుడగు) మనువునకు 
దానిని బోధించెను. అతడు (తనపుత్రుడగు) ఇక్వాకున కది బోధించెను. 


2. ఇట్లు వంశపరంపరగావచ్చి ఈ యోగము రాజర్షులకు తెలిసి యుండెనను. కాని దీర్ణకాలము గడచుటచేత ఇది 
లోకమున సమసిపోయెను. 


3. ఈ పురాతనయోగమును నేడు నీకు - నీవు నా మిత్రుడవును, భక్తుడవును, గనుక - నేను తెలిపితిని. ఇది 
అత్యుత్తమమగు రహస్యము. 


అర్జునుడు పలికెను : 


4. సూర్యుడు ముందుపుట్టెను, నీవు పిమ్మట పుట్టితివి; నీవు దీని నతనికి అదికాలముననే తెలిపితి వన్నమాటను నే 
నెట్లు గ్రహింపవలెను ? 


శ్రిభగవానుడు పలికెను : 


5. అర్జునా, నాకును నీకును పెక్కు జన్మములు గడచినవి. నేను వాని నన్నిటిని ఎజుగుదును, నీ వెటుగవు. 


6. నేను పుట్టుక లేనివాడను, మార్పులెజుగని నిత్యస్వభావము గల వాడను, ప్రభుడను; ఐనను నా ప్రకృతిని 
లోబజచుకొని (సామాన్యులు ప్రకృతి కధీనులు) నా మాయవలన పుట్టుచుందును. 


7. ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి, అధర్మము వృద్దినొందునో అప్పుడెల్ల నేను దేహముదాల్చి జన్మింతును. 
8. సాధురక్షణార్హము, దుష్టవినాశనార్దము, ధర్మసంస్థాపనార్థము, నేను ప్రతియుగమున ఉద్భవించుచుందును. 


9. ఇట్లు అలౌకికమగు నా జన్మమును, కర్మమును, యథారవిధమున నెటుగువాడు, శరీరపతనానంతరము పునర్జన్మ 
మందక నన్ను పొందును. | 


10. అనురాగ, భయ, కోప విహీనులై, నన్నే భావించుచు, నన్నే ఆశ్రయించి, జ్ఞానాగ్నిచేత పవిత్రతనొంది, అనేకులు నాతో 
ఐక్యమందిరి. 


11. ఎవరు ఏ మార్గమున నన్ను ఉపాసింతురో, వారి కా మార్గము ననే నేను ఇష్టార్టసిద్ది యొనర్తును. అన్ని మార్గముల 
ననుసరించువారును నా మార్గమునే అనుసరించుచున్నారు. స్ట 


12. ఈ ఇహలోకమున కర్మసిద్ది నభిలషించి (మానవులు) దేవతలనుపాసింతురు. ఏలన, కర్మసిద్ది ఈ 
మానవలోకమున త్వరితముగా కలుగును. | 


13. గుణములను కర్మములను విభజించుటచేత నేను నాలుగు కులముల నేర్పజచితిని. ఈ చాతుర్వ 
కర్తను. ఐనను నేను మార్పు లొందనివాడను, కర్మము లొనర్పనివాడను, అని యజుగుము. 


ర్ల్యమునకు నేనే 


14. కర్మములు నన్ను అంటవు. కర్మఫలములయెడ నాకు ఆసక్తి లేదు. ఇట్లు (ఆత్మ రూపునిగ)నన్నె టీగినవాడు 
కర్మములచే కట్టువడడు. 


15. ఇట్టెటిగి పూర్వకాలపు మోక్షారులుకూడ కర్మమొనర్చిరి. ప్రాచీనులు పూర్వ మెట్లు కర్మ మొనర్చిరో నీవును అట్లే 
కర్మ మొనర్పుము. | 


16. ఏది కర్మము, ఏది అకర్మము అని నియించుటలో సిద్దపురుషులు కూడ మూఢతనొందుదురు. కావున దేని 
నెజిగినచో నీవు సంసార చక్రమునుండి విముక్తుడ వగుదువో అట్టిదానిని - కర్మమెట్టిది అను విషయమును - నీకు 
తెలిపెదను. 


17. ఏలన, కర్మముయుక్క తత్త్వము నెబుగుట ఆవశ్యకము. వికర్మము (చేయగూడని కర్మము) యొక్కయు, 
అకర్మముయుక్కయు తత్త్వముకూడ గ్రహింపవలెను. కర్మస్వభావము గ్రహింపనశక్యమైనది. 

18. కర్మము (కర్పత్వబుద్దినివీడి చేయు క్రియ)లో అకర్మమును (బంధరాహిత్యము), అకర్మము (మిన్నకుండియు 
కర్తత్వబుద్ది కలిగి యుండుట) లో (బంధించు) కర్మమును చూచువాడే మేధావి, వాడే యోగి, వాడే సర్వకర్మము 
లొనర్చువాడు (కర్మలక్ష్యమగు ముక్తిని సాధించువాడు). 


19. ఎవని కర్మము లన్నియు ఫలవాంఛారహితములో, కర్సత్వాభి మానశూన్యములో, జ్ఞానాగ్నిచేత ఎవనికర్మములు 
దహింపబడునో, వానిని జ్ఞానులు ప్రాజ్ఞు డందురు. 


20. కర్మఫలాస క్తిని వీడి, సదా సంతృప్తుడై, దేనిమీదను ఆధారపడక, యుండువాడు, కర్మము లొనర్చినను, 
ఒనర్పనివాడే అగుచున్నాడు. 


21. వాంఛాశూన్యుడై, మనశ్శరీరములను వశపరుచుకొని, సర్వస్వమును విడనాడినవాడు, కేవలశారీరకర్మ 
మొనర్చుటచేత పాపపుణ్యరూప బంధనముల నొందడు. 


22. అప్రయత్న లబ్దములగువానితో సంతుష్టుడై, సుఖదుఃఖాది ద్వంద్వముల కతీతుడై, ఈర్ష్యారహితుడై, కార్యసిద్ధిని 
అసిద్ధిని సమబుద్ధితో చూచుచూ ఉండువాడు. కర్మ మొనర్చినను బద్దుడుకాడు. 


23. ఆసక్తిరహితుడు, విముక్తుడు, జ్ఞానమందు సుప్రతిష్టత బుద్ధిగలవాడు, చేయు కర్మ మంతయు - యజ్ఞార్థమే 
(లోకకల్యాణార్థమే) గనుక - లయించిపోయి బంధింపదు. 


24. అతని బుద్దికి అర్పణకర్మము బ్రహ్మము, అర్పింపబడుహవిస్సు బ్రహ్మము, హో మాగ్ని బ్రహ్మము, అర్పించువాడు 
బ్రహ్మము; ఇట్లు కర్మ రూపుడగు బ్రహ్మమందు నిమగ్నుడై యుండువాడు బ్రహ్మమునే పొందును. 


25. ఇతరయోగులు దేవతల నుద్దేశించి యజ్ఞము చేయుదురు. మజి కొందటు బ్రహ్మాగ్ని యందు ఆత్మవలన తమ 
ఆత్మనే ఆహుతిగా (యజ్ఞబుద్ధితో ) నర్పింతురు (జీవాత్మనంటుకొనియుండు ఉపాధుల నాహుతిచేసి ఉపాధి 
రహితాత్మను చూతురు). 


26. ఇతరయోగులు చెపులుమున్నగు ఇంద్రియములను నిగ్రహమనెడి అగ్నిలో వేల్చుచున్నారు. ఇంకును ఇతరులు 
శబ్దాదిఇంద్రియ విషయములను (ధర్మవిరుద్దములుకానివానిని) ఇంద్రియరూపాగ్ని లో వేల్తురు. 


27. మజికొందరుయోగులు జ్ఞానప్రదీప్తమగు ఆత్మనిగ్రహ మనెడు యోగాగ్నిలో ఇంద్రియకర్మముల నన్నింటిని, 
ప్రాణవాయువు మున్నగువాని కర్మముల నన్నింటిని, ఆహుతి యుసగుదురు. 


28. ఇంకనుఇతరులు ద్రవ్యదాన మను యజ్ఞమును, తపోరూపమగు యజ్ఞమును, ప్రాణాయామాదులతోకూడిన 
యోగయజ్ఞమును, ఒనర్తురు. వశీకృతాత్ములును, దృఢవ్రతులును అగువారు వేదాభ్యాసమును, జ్ఞానమును, 
యజ్ఞబుద్దితో అనుష్టింతురు. 


29-30, మజికొందజు సర్వదా ప్రాణాయామము నభ్యసించుచు, అపానవాయువు (అనగా విడుచుగాలి) నందు 
ప్రాణవాయువును (అనగా పీల్చుకొ ను గాలి), ప్రాణవాయువునందు అపానవాయువును, ఆహుతిగా అర్పింతురు; ప్రాణా 
పానవాయువుల రాకపోకలను నిరోధింతురు; ఇంకాకొందజు ఆహారమును కట్టడలోపెట్టి, ప్రాణములందు ఇతర 
ప్రాణముల నెల్ల ఆహుతి యొనర్తురు (అన్ని యుకలిసి ఐక్యమందునట్లు). 


(25వ శ్లోకము మొదలు ఇంతవటకు పేర్కొనబడిన కర్మములన్నియు యజ్ఞకర్మములుగా భావించి చేయునవేగాని, 
నిజమగు యజ్ఞకర్మములు కావు). 


30-31. వీరెల్లరును యజ్ఞమనగా ఏమైనది ఎజుగుదురు. యజ్ఞముచేయువారు విగతపాపులై, యజ్ఞశేషమును (దీనికి 
అమృతమని పేరు) భుజించి, శాశ్వతబ్రహ్మమును చేరుదురు. యజ్ఞము లొనర్పనివాడు ఈ లో కమునకే అనర్హుడు; వాని 
కిక పరలోకప్రాప్తి యెట్లు ? 


32. పైని పేరొ ౧నినవానివంటి వివిధయజ్ఞములు వేదమున వెదజల్లబడి యున్నవి. అవన్నియు కర్మమునుండి 
కలిగినవి (ఆత్మనుండి కాదు) అని గ్రహింపుము. అవి అట్టివి అని ఎటిగినచో నీవు ముక్తి నొందుదువు. 


33. భౌతికవస్తువులతో చేయబడు యజ్ఞమునకన్న జ్ఞానయజ్ఞము శ్రేయస్కరము. ఏలన కర్మ మంతయు పూర్తిగా 
జ్ఞానమునందే పరిసమాప్తమగును. 


34. సాష్టాంగ ప్రణామములు చేసియు, ప్రశ్నించియు, శుశ్రూషించియు దానిని గ్రహింపుము. సత్య (బ్రహ్మ) 
జ్ఞానానుభూతి నొందిన జ్ఞానులు ఆ జ్ఞానమును నీకు ఉపదేశింతురు. 


35. ఆ జ్ఞానమును గ్రహించితివేని, నీవు మరల నిట్లు మూఢతలో పడవు; సృష్టినంతయు నీ ఆత్మయందును, 
నాయందును చూతువు. 


36. పాపు లందజిలో మహాపాపిష్టుడవైనను, జ్ఞానమనెడు తెప్ప వలననే నీవు సమస్తపాపమును దాటుదువు. 
37. ప్రజ్వలించుచుండు అగ్ని కట్టెలను భస్మీకరించునట్లు, జ్ఞానమనెడు అగ్ని కర్మమునంతయు భస్మీకరించును. 


38. ఈ లోకమున జ్ఞానమువంటి శుద్దికరవస్తు వేదియు లేదు. యోగము (చూడు : అధ్యాయం 2 శ్లోకం 48) చేత 
సిద్దత్వమొందినవాడు కాలపరిపాకమున ఆ (బ్రహ్మ) జ్ఞానమును తనయందే పొందును. 


39. శ్రద్దయు, ఏకాగ్రభక్తియు, గల జితేంద్రియుడు (ఈ) జ్ఞానమును పొందును. జ్ఞానము కలిగినవెంటనే పరమశాంతి 
(ముక్తి)! లభించును. 


40. ఆత్మజ్ఞాన రహితుడు, (అనగా గురుబోధ యందు) శ్రద్ధాహీనుడు, సంశయాత్ముడు, నాశిల్లును. సంశయాత్మునికి 
ఇహలోకముగాని, పరలోకము గాని, సుఖము లేదు. 


41. యోగఫలముగా (సకామ) కర్మమును విడనాడి, జ్ఞానమువలన సంశయము లన్నియు పోగొ ట్టుకొని, ఆత్మయందు 
సుప్రతిష్థితు డగువాడు కర్మములచే బద్దుడుకాడు. 


42. కాన, అజ్ఞానమువలన కలిగి నీ హృదయమున నిలిచియున్న ఈ (ఆత్మనుగూర్చిన) సంశయమును జ్ఞానమనెడు 
ఖడ్గముతో ఛేదించి, (నిష్కామ) యోగము నాశ్రయింపుము. అర్జునా, లెమ్ము. 


(బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్ర మైనట్టిదియు, శ్రీకృష్ణార్జున సంవాద మైనట్టిదియు అగు భగవద్గీత 
యనెడి ఉపనిషత్తు నందు జ్ఞాన కర్మ సంన్యాస యోగమనెడి నాలుగవ అధ్యాయము. ) 


ర్‌, కర్మ సన్యాస యోగము 


అర్జునుడు పలికెను : 


1. కృష్ణా, కర్మసన్నాసమును ప్రశంసించి, మరల కర్మాచరణమును ప్రశంసించుచున్నావు. ఈ రెంటిలో ఏది యెక్కువ 


శ్రి భగవానుడు పలికెను : 


2. కర్మసనా సము, కర్మాచరణము, ఈ రెండును మోక్షసాధనములే. వీనిలో కర్మసన్న్యాసముకన్న కర్మాచరణము 
ఎక్కువ శ్రేయస్కరము. 


3. రాగద్వేషరహితు డగువాడు (సన్న్యాసింపకున్నను) ఎల్లప్పుడును సన్న్యాసియే ఏలన, ద్వంద్వాతీతుడగువాడు 
సంసారబంధము నుండి సులభముగా విముక్తు డగును. 


4. జ్ఞానము, కర్మాచరణము, వేఅనవనెడువారు అజ్ఞులు, జ్ఞానులు కారు. ఇందు ఏ యొకదానియందైన 
సుప్రతిష్థితుడైనవాడు రెంటిఫలమును పొందును. 


5. జ్ఞాను లే స్థానమును చేరుదురో, కర్మయోగులును ఆ స్టానమునే చేరుదురు. జ్ఞానము, కర్మాచరణము, 
అభిన్నములుగా చూచువానిదే సమ్యగ్‌ (యథార్థ) దృష్టి. | 


6. కర్మానుష్టానములేకుండ కర్మసన్నాాసమును పొందుట మిక్కిలి కష్టము. ధ్యానశిలి (ముని) కర్మాచరణనిష్టచేత 
పరిశుద్దుడై త్వరితముగా బ్రహ్మమును చరును. 


7. కర్మాచరణపరాయణచేత శుద్దినొందిన మనస్సు, వశీకృతమైన దేహము, నిగ్రహింపబడిన ఇంద్రియములు కలిగి, 
సమస్తజీవుల ఆత్మను తన ఆత్మగనేచూచు కర్మయోగి కర్మమొనరించినను దానిచేత అంటుపడడు. 


8-9. సత్యానుభూతి(అనగా బ్రహ్మనుభూతి)గల కర్మయోగి ఆత్మయందు సుప్రతిష్థితుడై, చూచుచు, వినుచు, తాకుచు, 
వాసనచూచుచు, తినుచు, నడచుచు, నిద్రించుచు, గాలిపీల్చుచు, మాట్లాడుచు, విసర్జించుచు, పరిగ్రహించుచు, 
కన్నులుతెజచుచు, మూయుచు, ఉండియు, “ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ప్రవర్తించుచున్నవి, నే 
నేమియు చేయుటలేదు” అని తలచును. 


10. ముక్తసంగుడై కర్మము లొనర్చుచు, వానిని పరమేశ్వరార్పితము చేయువాడు - నీటిచేత తామరాకు అంటబడనట్టు 
- పుణ్యపాపములచేత అంటబడడు. 


11. నిష్కామకర్మయోగులు సంగరహితులై - శరీరముతో, మనస్సుతో, బుద్దితో ఇంద్రియములతో మాత్రమే (అనగా 
కర్తృత్వ బుద్దిరహితులై) - చిత్తశుద్దికొణికు కర్మమొనర్తురు. | 


12. సమబుద్ధియందు సుస్థిరుడగువాడు కర్మఫలమును విసర్జించి, జ్ఞానమార్గమున సిద్ధి నొందుచు, శాంతి నొందును. 
సమబుద్దిరహితుడు, వాంఛావశుడై, కర్మఫలాసక్తిచే బద్దుడగును. | 


13. జితేంద్రియుడు వివేకబుద్దివలన కర్మములనెల్ల త్యజించి, సవద్వారయు క్తమగు దేహనగరమున - తా నేమియు 
చేయక, ఇతరులచేత చేయింపక - సుఖముగా వసించుచుండును. 


14. కర్పత్వబుద్దిని, కర్మములను, లోకమున సృజించునదియు; కర్మములను వానిఫలములతో కూర్చునదియు, 
పరమేశ్వరుడు కాడు. ఇదంతయు చేయునది ప్రకృతి (అనగా సర్వవ్యాపియగు అవిద్య). 


15. సర్వగతుడగు పరమేశ్వరుడు ఎవరి పాపపుణ్యములనుగాని గ్రహింపడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పపడినది. 
అందుచేత జీవులు మూఢతనొందుచున్నారు. 


16. ఆత్మజ్ఞానముచేత ఎవరి అజ్ఞానము నశించున్‌ో, వారి ఆ జ్ఞానము సూర్యునివల - బ్రహ్మమును ప్రకాశింపజేయును. 
17. ఎవరిబుద్ది బ్రహ్మమునందే కూడియుండునో, ఎవరి ఆత్మ బ్రహ్మమే అయియుండునో, ఎవరు బ్రహ్మమునందే నిష్ట 


గలవారో, ఎవరికి బ్రహ్మమే పరమారమో, ఎవరిపాపములు జ్ఞానముచే ఎగురగొట్టబడినవో, వారు (ఆపునరావృత్తి) 
మోక్షమునొందుదురు. | 


18. విద్యావినయసంపదగల బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్కలనుతినువానిని, ఆత్మజ్ఞానులు 
సమదృష్టితో (అనగా ఆత్మగనే) చూతురు. 


19. ఎవరిబుద్ది సమభావమున సునిస్టితమగునో, వారీ లోకముననే సంసారబంధమును జయింతురు. బ్రహ్మ 
సముడును, దోషరహితుడును, గనుక వారు బ్రహ్మమునందే సునిస్టితులగుదురు. 


ల 
a 
(ey 
Le 

(01 

[3 
5 
భే 
ల్‌ 
nm 


20. బ్రహ్మజ్ఞుడు బ్రహ్మమందే ప్రతిష్థితుడై, సుస్థిరబుద్దిగలిగి, అసమ్మూడఢుడై 
అప్రియవస్తుప్రాప్తికి విషాదమొందక, యుండును. ౨... 


21. బాహ్య విషయములందు అసక్తాత్ముడగువాడు ఆత్మానుభూతిచేత కలుగు సుఖమును పొందును. బ్రహ్మధ్యాన 
నిమగ్నచిత్తముతో అతడు అక్షయానందము ననుభవించును. 


22. విషయ స్పర్శవలన కలుగు సుఖములు దుఃఖకారణములు, ఆద్యంతములు కలవి, అగుటచేత జ్ఞాని వానివలన 
సుఖమును కోరడు. 


23. ఇహలోకమందే, శరీరపతనపూర్వమే. ఎవడు కామక్రోధో ద్వేగమును నిగ్రహింపగలదో, అతడు యోగప్రతిస్టితుడు, 
అతడు సుఖి. 


24, ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే జ్ఞానజో గతిని చూచుచుండు యోగియ 
బ్రహ్మస్వరూపుడై (అనగా బ్రహ్మనిర్వాణము) సశరీరమోక్షము నందును. 


25. లో పములన్నియు పోగొట్టుకొని, సంశయ రహితుల, ఇంద్రియములను జయించి, సర్వ భూతములకు 
హితమొనర్చుచు, బుషులు సశరీర మోక్షము నొందుదురు. 


26. కామక్రోధ విముక్తులై, వశీకృత చిత్తులై, ఆత్మ జ్ఞానానుభూతి నొందిన సన్నాసులు దేహపతన పూర్వమును, 
అనంతరమును కూడ, మోక్షానందము ననుభవింతురు. 


27-28. బాహ్యవిషయములను మనస్సునుండి వెలువరించి; దృష్టిని కనుబొమలనడుమనే నిలిపి; నాసికాంతరమున 
చరించు ప్రాణాపానవాయు వులను సమానమొనర్చి; ఇంద్రియములను, మనస్సును, బుద్దిని అరికట్టి మోక్షమునే 
పరమలక్ష్యముగానుంచుకొని; కామక్రోధభయములవీడియుండు ముని శాశ్వతసుఖము నొందినవాడే. 


29. నన్ను యజ్ఞములయొక్కయు, తపస్సులయొక్కయు, భో క్తగా (మూలమును, గమ్యమును అగు 
సర్వకర్మఫలప్రదాతగా), లోకము లన్ని టికి మహేశ్వరునిగా, సర్వభూతమిత్రునిగా, ఎటిగి అతడు శాంతినొందును. 


(బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్త మైనట్టిదియు, శ్రికృష్ణార్ణున సంవాదమైనట్టిదియు అగు భగవద్గీత 
యనెడి ఉపనిషత్తు నందు కర్మ సన్న్యాస యోగమనెడి ఐదవ అధ్యాయము.) 


6. ఆత్మ సంయమ / ధ్యానయోగము 
త్రీ భగవానుడు పలికెను : 


1. కర్తవ్యములుగ విధింపబడిన కర్మములను - "నిత్యకర్మము”లను -కర్మఫలాసక్తి లేక ఆచరించువాడే సన్నాసి, అతడే 
యోగి - యజ్ఞాదులను త్యజించినవాడు కాడు, తపస్తటాకనిర్మాణాదికర్మములను త్యజించినవాడును కాడు. 


2. సన్న్యాస మనునది కర్మయోగమే అని తెలియుము. ఏలన సంకల్పమును త్యజింపనివా డెవడును కర్మయోగి 
కానేరడు. 


3. చిత్తశుద్ధిచే యోగమును సాధింపదలచు ధ్యానశీలునికి నిష్కామ కర్మానుష్థానమే మార్గమని చెప్పుదురు. 
యోగసిద్దిని పొందినవానికి కర్మమును వీడుటే మార్గ మందురు. 


4. సంకల్పముల నెల్ల వీడి, ఇంద్రియవిషయములందును, కర్మము లందును ఆసక్తిలేక, యుండువానిని 
"యోగారూఢుడు” (యోగసిద్దుడు) అందురు. 


5. మానవుడు ఆత్మవలననే (ఆత్మను) తన్ను ఉద్దరించుకోవలెను, కావున ఆత్మను బలహీనమొనర్చుకోరాదు. ఏలన 
ఈ ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మయే శత్రువు. 


6. (సవివేకమగు) ఆత్మ యొక్క తోడ్పాటుతో దేహేంద్రియ * సంఘాతమును లోబజచుకొన్న వానికి ఈ ఆత్మ బంధువు. 
కాని లోబటిచు కొనని వానికి ఈ ఆత్మయే శత్రువై, (బాహ్య) శత్రువువలె వర్తించును. 


7. వశీకృతాత్ముడు, ప్రశాంతుడు అగువాడు, శితోష్ట, సుఖదుఃఖ, సమ్మానతిరస్కారములందు - ఎల్లప్పుడును - 
పరమాత్మనే చూచుచుండును. 


8: జ్ఞానవిజ్ఞానములవలన సంతుష్టచిత్తుడైనవాడు, నిర్వికారుడు, ఇంద్రియవిజయము సాధించినవాడు, మట్టిపెళ్లను, 
రాతిని, బంగారును 


సమబుద్దితోచూచువాడు, అగు యోగిని “యుక్తుడు" అందురు. 9. శ్రీయోభిలాషిని, మిత్రుని, శత్రుని, జోలిలేనివానిని, 
మధ్యస్థుని ద్వేషించువానిని, బంధుని, సాధువును, పాపిని, సమబుద్దితో చూచువాడు 


అత్యుత్తముడు. 


10. యోగి ఎల్లప్పుడు నిర్జనస్థానమున, ఏకాకియై యుండి, మనోబుద్దులను వశపజచుకొని, కోర్కెలను, కలిమిని వీడి, 
మనస్సును సదాధ్యాననిష్టయందు ఏకాగ్రమొనర్ప యత్నింపవలెను. 


11. మిక్కిలి ఎత్తుకాక, మిక్కిలి పల్లముకాక, పరిశుభ్రముగానుండు చోట తన అసనమును సుస్టిరముగా ఏర్పజచుకొ ని, 
దానిపై వరుసగా దర్భాసనమును, చర్మాసనమును, ఒక వస్తమును పజచుకొోని; | 


12. అచట ఆ ఆసనమున కూర్చుండి; మనస్సు నేకాగ్రమొనర్చి; చిత్త, ఇంద్రియ కార్యములను అరికట్టినవాడు 
చిత్తశుద్దికొ అకు యోగము నభ్యపింపవలెను. 


13. శరీరమును, శిరస్సును, కంఠమును సమానముగా, సుస్టిరముగా, నిశ్చలముగా, నిలిపి; నాసికాగ్రమును 
చూచుచున్నట్లు దృష్టిని కేంద్రీకరించి; దిక్కులుచూడక; | 


14. ప్రశాంతచిత్తుడును, నిర్భయుడును, బ్రహ్మచర్యవ్రతనిష్టుడును, అయి; మనస్సును నిరోధించి; నాయందే 
బుద్దినిలిపి; నన్ను పరమలక్ష్యముగా ఉంచుకొని; యోగమున కూర్చుండవలెను. 


15. ఇట్లుమనస్సు నెప్పుడును సుస్టిరముగా నుంచుకొని, వశీకృతచిత్తుడగుయోగి నాయందు గల మోక్షమున 
పర్యవసించు శాంతినిపొందును. | 


16. అత్యధికముగనో, అతిస్వల్పముగనో, భుజించువానికి; అత్యధికముగనో, అతిస్వల్పముగనో నిద్రించువానికి; 
యోగసిద్ది కలుగదు. 


17. ఆహారవిహారములందు, కర్మాచరణో ద్యమమందు, నిద్రించుట యందు, మేలొ గనియుండుట యందు, పరిమితి 
నవలంబించువానికి యోగము దుఃఖనాశక మగును. 


18. పూర్తిగా నిరోధింపబడిన చిత్తము సర్వకామ వివర్ణితమై, నిస్పృహమై, ఆత్మయందే ప్రశాంతముగా ఎప్పుడు 
నిలిచియుండునో, అప్పుడు అట్టివాడు “యుక్తుడు” (సమాహితచిత్తుడు) అనబడును. 


19. మనోనిగ్రహము కలిగి, ఆత్మయోగము నభ్యసించు యోగి విషయమున, “గాలిలేనిచోట దీప మెట్లు చలింపకుండునో” 
అనెడు ఉపమానము చెప్పబడినది. 


20-23. యోగాభ్యాసమువలన పూర్తిగా నిరోధింపబడిన మనస్సు ఎప్పుడు శాంతినందున్‌ో; ఆత్మతో ఆత్మను చూచుచు 
మానవుడు తన ఆత్మయందే ఎప్పుడు సంతుష్టినందున్‌ో; నిర్మలతనొందిన బుద్ధికిమాత్రమే గోచరించు 
ఇంద్రియాతీతమగు ఆనందాతిశయమును దేనియందు సుప్రతిస్టితుడైనపిదప తన వాస్తవస్థితినుండి అతడెప్పుడును 
చలింపడో అట్టి ఆనందాతిశయమును అతడెప్పు డనుభవించునో; ఏది లభించినపిదప మరే లాభమును అంతకన్న 
అధిక మైనదానినిగా అతడు భావింపడో; దేనియందు సంప్రతిస్టితుడైనపిదప దుర్భరమహాదుఃఖమువలనగూడ అతడు 
చలింప కుండునో; దుఃఖముతోడికూడికను పోగొట్టు ఆస్టితిని “యోగము” అందురని ఎజుగవలెను. ఆ యోగమును 
విసుగులేనిచిత్తముతో, పట్టుదలతో, అభ్యసింపవలెను. = 


24, సంకల్పమువలన కలుగు సర్వవాంఛలను నిశ్శేషముగా త్యజించి; ఇంద్రియసమూహము నంతయు సర్వదిశలం 
దుండు తద్విషయములనుండి మనస్సుతోనే మరల్చి; 


25. బుద్దిని తాలిమివహింపజేసి, మనస్సును ఆత్మబద్ద మొనర్చి, అతడు మెల్లమెల్లగా శాంతిని సాధింపవలాను; 
దేనినిగూర్చిగాని తలంపరాదు. | 


26. చంచలమును, అస్టిరమును, అగు మనస్సు, ఏకారణముచేత పరుగిడిపోయినను, దానినుండి మరల్చి, 
ఆత్మవశముననే ఉండునట్లు చేయవలెను. 


27. ప్రశాంతచిత్తుడు, కామక్రోధాది ఉద్రేక కారణముల కతీతుడు, సర్వము బ్రహ్మమేయను అనుభూతినొందినవాడు, 
నిష్కల్మషుడు అగు యోగి పరమసుఖప్రాప్తి నందును. 


28. (పాపపుణ్య) కల్మషరహితుడై, మనస్సును సదా ఇట్లే వినియోగించుచుండు యోగి బ్రహ్మముతో డికూడికచే కలుగు 
పరమసుఖమును సులభముగా పొందును. 


29. యోగముచే ఏకాగ్రతనొందిన చిత్తముతో, సర్వభూతములను సమముగా చూచు దృష్టితో, అతడు 
సర్వభూతములందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను చూచును. 


30. సర్వభూతములలో నన్నును, నాయందు సర్వభూతములను, చూచువాడు నాయొద్దనుండి యిన్నడు విడివడడు; 
నే నతనినుండియు విడివడను. 


31. ఎవడు ఏకత్వమందు సుప్రతిస్టితుడై, సర్వభూతములం దుండు నన్ను ఆ భూతములలోని ఆత్మునిగా భజించినో, 
అతడు ఎట్లు జీవించుచున్నను నాయందే జీవించును. 


32. ఎల్లెడలనుండు సుఖదుఃఖములను తన సుఖదుఃఖములతో పోల్సియే - వానితో సమముగనే ఎన్నబడును. చూచు 
యోగి పరమశ్రేష్టుడుగా 


అర్జునుడు పలికెను : 


33. కృష్ణా, నీ విప్పుడు సమబుద్దితోకూడినదని బోధించిన యోగము మనస్సుయొక్క చంచలస్వభావమువలన - 
సుస్థిరముగా ఉండగలదని నాకు తోచుటలేదు. 


34. మనస్సు చంచలమును, సంక్షోభకరమును, బలయుతమును, దృఢమును, అయినది, దానిని వశపఅచుకొనుట 
వాయువును అరికట్టుటెంత కష్టమో, అంత కష్టమని నాకు తోచుచున్నది. 


ములతో 
శ్రిభగవానుడు పలికెను : 


35. అర్జునా, నిస్సంశయముగా మనస్సు చంచలమే; దానిని నిగ్రహించుట కష్టమే; కాని అభ్యాసములవలనను, 
వైరాగ్యమువలనను, దానిని నిగ్రహంపవచ్చును. 


36. ఆత్మనిగ్రహము లేనివానికి యోగము సాధించుట దుష్కరమనియే నా అభిప్రాయము. కాని వశీకృతాత్ముడు 
యుక్తమార్గమున ప్రయత్నించి దానిని సాధింపవచ్చును. 


అర్జునుడు పలికెను : 


37. కృష్ణా, శ్రద్దాయుక్తు డయ్యును, ఆత్మ నిగ్రహవిహీనుడై, యోగము నుండి మనస్సు చలించుటచేత యోగభ్రష్టత 
నందినవాడు ఎట్టి గతిని పొందును? 


38. అతడు కర్మజ్ఞానమార్గములు రెంటినుండి బభ్రంశమునొంది, నిరాధారుడై, బ్రహ్మమునుచేరుమార్గమున 
విమూఢతనొంది, చెదరిన మేఘమువలా నశింపడా? 


39. నాయీ సంశయమును నీవు నిశ్శేషముగా తీర్పవలెను; ఏలన, నీవుతప్ప ఇతరులు దీనిని తీర్ప ననర్హులు. 
శ్రి భగవానుడు పలికెను : 


40. అర్జునా, వాని కీ లోకమునగాని, పరలోకమునగాని, వినాశము ఉండదు. ఇది నిస్సంశయము. ఏలన వత్సా, 
శుభకార్యాచరణునకు ఎన్నటికిని దుర్గతి కలుగదు. 


41. యోగభ్రష్టుడు పుణ్యాత్ములుపోవు లోకములను పొంది, అచ్చట అత్యంతకాలము నివసించి, పవిత్రవర్తనులును, 
శ్రిమంతులును అగువారి ఇంట జన్మించును. 


42. లేక, ప్రాజ్జులగు యోగులవంశముననే జన్మించును.లో కమున అట్టి జన్మము అత్యంతదుర్లభము. 


43. అచ్చట, పూర్వదేహమున ఆర్జింపబడిన బుద్ది (సంస్కారము)తోసంయోగమునంది, అతడు సిద్దత్వముకై 
పూర్వముకన్న అధికముగాపరిశ్రమించును. | | 


44. అవశముగా ఆ పూర్వాభ్యాసబలము వలననే అతడుముందుకు లాగుకొనిపోబడును. యోగస్వభావము 
నెలుగగోరువాడుకూడ వేదనిర్దిష్టకర్మాచరణపరాయణుని అతిక్రమించును. 


45. ప్రయత్నశీలుడై పూర్ణముగా పరిశ్రమించు యోగి పాపవిమోచనముచేత పరిశుద్దినొంది, అనేకజన్మములలో 
క్రమక్రమముగాసంసిద్దినందుచు, పరమగమ్యమును పొందును. | 


46.అతడు తపస్విజనులకన్నను, శాస్త్రజ్ఞానులకన్నను, అధికుడుగాఎన్న బడును. వేదో క్తకర్మానుష్టానపరులకన్నను 
అధికుడు కావున నీవు యోగి వగుము. 


47.ఎవని యంతరాత్మ నాయందే మగ్నమై యుండునో, ఎవడుశ్రద్దావంతుడై నన్ను భజించుచుండునో, అట్టివానిని నేను 
యోగు లందజిలో యుక్తతమునిగా నెంతును. | 


(బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశస్త మైనట్టిదియు శ్రీకృష్ణార్జున సంవాదమైనట్టిదియు అగు భగవద్గీత యనెడి 
ఉపనిషత్తుయందు ధ్యానయోగము అనెడి ఆరవ అధ్యాయము.) 


7.జాన విజాన యోగము 
C2 ఇ 


శ్రిభగవానుడు పలికెను : 


1. అర్జునా, మనస్సు నాపై నిలిపి, న న్నాశ్రయించి, యోగము నభ్యసించినచో, ఎట్లు నా సంపూర్ణస్వరూపము 
నెజుగగలవో వినుము. 


2. నేను నీకు విజ్ఞానముతోకూడిన ఈ జ్ఞానమును (అ, శ్లో. 3౩ ) సంపూర్ణముగా తెలిపెదను. అది గ్రహించినచో ఈ 
లోకమున నీవు మరల తెలిసికొనవలసినదేదియు మిగిలియుండదు. 


3. వేనవేలమంది మానవులలో ఎవడోయొకడే జ్ఞానసిద్దికై యత్నించును. అట్లు యత్నించు ముముక్షువులలోకూడ 
ఎవడోఒకడే నన్ను యథార్థముగా తెలిసికొనును. | 


4. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ది, అహంకారము, అను ఎనిమిది విధములుగా నా ప్రకృతి 
విభజింపబడి యున్నది. | 


5. ఇది అపరా (జడ) ప్రకృతి. కాని దీనికన్న అన్యమగు నా పరా (ఉత్తమ) ప్రకృతి నెటుగుము. చైతన్యరూపమగు 
దీనిచేతనే ఈ జగుత్తు ధరింప (పోషింప) బడుచున్నది. 


6. ఈ  ఉభయవిధప్రకృతినుండియే సర్వచేతనాచేతనభూతములు కలిగినవనియు, అఖిలజగత్తుయొక్క 
ఉత్పత్తివిలయములకు నేనే కారణమనియు ఎటుగుము. 


7. నాకన్న అధికము, ఇతరము, ఏమియు లేదు. దారమున మణిగణమువల ఇదంతయు నాయందు 
గ్రువ్వబడియున్నది. 


8. నీటియందలి రసమును నేనే. సూర్యచంద్రులందలికాంతిని నేనే. వేదములందలి ఓంకారమును, ఆకసమందలి 
శబ్దమును, నరులందలి పారుషమును నేనే. 


9. భూమియందలి సుగంధమును, అగ్నియందలి తేజమును, సర్వ జీవులందలి జీవమును, తపస్విజనులందలి 
తపస్సును నేనే. 


10. సర్వభూతములకు నిత్యబీజమును, బుద్దిమంతు లందటలోని బుద్దిని, శూరులలోని శౌర్యమును, నేనే. 


11. బలవంతులలోని తృష్టానురక్తిరహితమగు బలమును నేను. భూతములలోని ధర్మబాహ్యముకాని - కామమును 
నేను. 


12. మటియు సాత్త్విక, రాజసిక, తామసిక భావములు, ఏవేవి కలవో, అవన్నియు నాలోనుండియే ఉత్పత్తియైనవని 
ఎటుగుము. కాని నేను వానియందు లేను, అవి నాయం దున్నవి. 


13. ప్రకృతిలోని త్రిగుణజాతములగు ఈ భావములచే మూఢత నొంది, ఈ లోకము - వాని కతీతుడనై, 
మార్పులొందకుండు - నన్ను ఎజుగకుండును. 


14. త్రిగుణాత్మికమగు ఈ నా దైవిమాయను దాటుట మిక్కిలి కష్టము. కాని నన్నే ఆశ్రయించియుండువారు దీనిని 
దాటుదురు. 


15. దుశ్చరితులును, మూఢులును, మనుష్యాధములును, మాయావశులై వివేకమును కోల్పోయినవారును, 
క్రార్యాసత్యాదుల ననువర్తించి నన్ను ఆశ్రయింపరు. 


16. నాల్లు విధముల పుణ్యపురుషులు నన్ను భజింతురు - ఆపదలోనున్నవాడు, జ్ఞానమునొందగోరువాడు, (ఇహపర) 
భోగములు కోరువాడు, జ్ఞాని. 


17. వారిలో సదా సమాహితచిత్తుడు, కేవలునందు ఏకాగ్ర = భక్తిపూరితుడు, అగు జ్ఞాని ఉత్తముడు. ఏలన జ్ఞానికినేను 
అత్యంత ప్రియుడను; అతడు నాకును ప్రియుడు. 


18. వీ రెల్లరు ఉదారబుద్ది గలవారే; కాని జ్ఞానిని నేను నన్నుగనే భావింతును; ఏలన అత డేకాగ్రచిత్తముతో నన్నే 
పరమగమ్యముగా నెంచి, నాయందే నిలిచియుండును. 


19. పెక్కుజన్మములు గడచినపిదప, ఈసర్వమును వాసుదేవుడే అనెడు అనుభూతినంది, జ్ఞాని నన్ను ఆశ్రయించును. 
అట్టి మహితాత్ముడు మిక్కిలి అరుదు. 


20. ఇతరులు వివిధవాంఛలచేత వివేకముకోల్పోయి, తమ ప్రకృతి ననుసరించి వివిధకర్మము లాచరించుచు, 
ఇతరదేవతల నాశ్రయింతురు. 


21. శ్రద్దతో ఏ యే భక్తుడు ఏ యే దేవతామూర్తిని ఆరాధింపగోరునో. ఆయా భక్తునికి ఆయా మూర్తియందే నిశ్చలశ్రద్దను 
నేను కలిగింతును. | 


22. ఆ శ్రద్దతో అతడు ఆమూర్తినే భజించి, అందుచే అబీష్టసిద్ది నందును. నిజమునకు ఈ ఫలముల నిచ్చునది నేనే. 


23. కాని ఈ అల్పబుద్దులు పొందు ఫలము అంతముగలది. దేవతల నర్చించువారు దేవతలను చేరుదురు; 
నన్నర్చించువారు నన్ను చేరుదురు. 


24. అక్షయము, సర్వాతీతము, అగు నా పరమస్వరూపము నెబుగక బుద్దిహీనులు అవ్యక్తుడగునన్ను 
గోచరరూపముకలవానిగ (అనగా సామాన్యమానవునిగ) తలంతురు. | 


25. యోగమాయ (అనగా త్రిగుణముల కూడికచే కలుగు మాయ) చే కప్పువడి నేనెల్లరకు గోచరింపను. ఈ 
మూఢప్రపంచము పుట్టుకలను, మార్పులను, లెని నన్నెజుగదు. 


26. పూర్వ ముండిన, ఇప్పు డుండు, ఇక నుండబోవు, భూతముల నన్నింటిని నే నెబుగుదును. కాని నన్ను 
ఎవడును ఎబుగడు. 


27. అనురాగద్వేషజనితములగు ద్వంద్వములచే మూఢతనంది సర్వజీవులును పుట్టుకతో డనే భ్రాంతులగుదురు. 
28. కాని పుణ్యకర్మము లొనర్చి పాపవిముక్తులగువారు ద్వంద్వ బ్రాంతినుండి విడివడి, దృఢవ్రతులై నన్ను భజింతురు. 


29. ముదిమి నుండి, చావునుండి, తప్పించుకొ న పరిశ్రమించువారు నా శరణుచి చ్చి, "బ్రహ్మమును, "ఆధ్యాత్మము" 
నంతయు, అఖిల "కర్మమును” ఎఅుగుదురు. 


30. “అధిభూతి”, “అధిదైవ”, “అధియజ్ఞ” సహితముగా నన్నెజుగువారు సమాహిత బుద్దులై, మరణకాలమునగూడ 
నన్నెజిగియే యుందురు. | 


(బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్త మైనట్టిదియు, శ్రీకృష్ణార్జున సంవాదముగా నున్నట్టిదియు అగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు జ్ఞాన విజ్ఞాన యోగమనెడి ఏడవ అధ్యాయము.) 


8. అక్షర బ్రహ్మ యోగము 


అర్జునుడు పలికెను : 


1. కృష్ణా, ఆ "బ్రహ్మ" మెయ్యది? "అధ్యాత్మ" మనగా ఏమి? ఆ "కర్మ"మనగా ఏమి? దేనిని “అధిభూత” మందురు? 
దేనికి “అధిదైవ”"మని పేరు? 


2. ఇచట, ఈ శరీరమున “అధియజ్ఞము” ఎవరు ? ఇందెట్లు నిలిచియున్నాడు? మటణియు ఆత్మనిగ్రహముగలవారు 
అవసానకాలమున నిన్నెట్లెబుగగలరు ? 


శ్రిభగవానుడు పలికెను : 
3. వినాశరహితమైనదే సర్వాధికమగు "బ్రహ్మము". వ్యక్తి శరీరములలో నిలిచియుండు దాని భావమునే (ప్రత్యగాత్మను) 
“అధ్యాత్మము” అందురు. భూతముల ఉత్పత్తికిని, ఉనికిని కారణమగు యజ్ఞాహుతిక్రియనే "కర్మము" 


(సత్కర్మములన్నియు ఇందు చేరును) అందురు. 


4. వినాశశీలములగు శరీరాది ప్రకృతిరూపములే “అధిభూతము”; శరీరాంతర్వర్తియగు పురుషుడే “అధిదైవతము”; 
అంతర్యామిరూపమున ఈ దేహమున నుండు నేనే “అధియజ్ఞ"మును. 


5. మరణకాలమున నన్నే స్మరించుచు శరీరమును వీడువాడు నా స్వరూపమునే పొందును. ఇది నిస్సంశయము. 


6. మానవుడు తన మరణకాలమున ఏయే భావమును స్మరించుచు దేహమును వీడునో, అతడు సదా 
స్మరించుచుండిన ఆ భావమునే పొందును. 


7. కావున సర్వకాలములందును నన్ను మదిలో నుంచుకొని యుద్దము చేయుము. మనోబుద్దులు నాయందే 
నిలిచియుండెనేని, నీవు నిస్సంశయముగా నన్ను చేరుదువు. | | 


8. నిరంతరధ్యానాభ్యాసముచేత సుస్థిరత నంది, ఇతర విషయముల దెనకు పోక నిలిచియుండు మనస్సుతో, 
పరముడును, జ్యోతిస్వరూపుడును అగు పురుషుని (అధిదైవతమును) స్మరించువాడు అతనినే పొందును. 


9-10. భక్తిపూరితమును, నిశ్చలమును అగు చిత్తముతో ను, యోగ బలముచేతను, కనుబొమలనడుమ ప్రాణమును 
సంపూర్ణముగ నిలిపి, సర్వజ్ఞుడును, సనాతనుడును, విశ్వశాసకుడును, సూక్మాతిసూక్ష్మమగు అణువుకన్న సూక్ష్మ 
తరుడును, భావనాతీతస్వరూపుడును, సూర్యునివల స్వయంప్రకాశవంతుడును, మాయాంధకారమునకు 
ఆవలనుండువాడును, అగు ఆ పరమపురుషుని, ఆ తేజస్స్వరూపుని ఎవడు మరణకాలమున ధ్యానించునో , అతడు ఆ 
పరమపురుషునే చేరును. 


11. వేదవిదులు దేనిని అవినాశమందురో, ముక్తసంగులగు యతులు దేనిని పొందుదురో, దేనిని పొందగోరి వారు 
నిష్థురబ్రహ్మచర్య మనుష్టింతురో , ఆ బ్రహ్మపదమును సంగ్రహముగా నీకు వివరింతును. 


12-13. ఇంద్రియముల నెల్ల నియమించి, మనస్సును హృదయమున నిలిపి, ప్రాణమును శిరస్సునం దుంచి, 
ఆత్మయోగధారణ మభ్యసించుచు, ఏకాక్షరమగు ఓంకారము (బ్రహ్మము) నుచ్చరించుచు, నన్ను స్మరించుచు, ఈ 
దేహమును విడనాడి పయనించువాడు పరమగమ్యమును చేరును. 


14. అసన్యచిత్తముతో నన్ను అనుదినము, నిరంతరము, స్మరించుచు, యోగమున సదా సుస్టిరుడైయుండు యోగికి 
నేను సుసాధ్యుడను. | 


15. పరిపూర్ణత్వ మంది నన్ను చేరిన మహాత్ములు దూఖనిలయము, అశాశ్వతము, అగు పునర్జన్మము నొందరు. 


16. బ్రహ్మలోకసహితముగా సర్వలోకములు పునర్ణన్మముతో కూడినవే. కాని నన్ను పొందినవారికి ఇక పునర్ణన్మము 
ఉండదు. 


17. అహోరాత్రములతత్తము నెణిగినవారు బ్రహ్మయొక్కదినము వేయియుగముల పరిమితిగల దనియు, రాత్రియు 
అట్టిదే యనియు ఎజుగుదురు. (ఇవియే జగత్తుయొక్క వికాసము, సంకోచము). 


18. బ్రహ్మయొక్కపగలు ప్రారంభించుటతోడనే, "అవ్యక్త" స్థితి నుండి సర్వచరాచరములు వ్యక్తరూపముల నొందును. 
రాత్రి ప్రారంభించుట తోడనే "అవ్యక్తము”లో అన్నియు లయించును. 


19. బ్రహ్మయొక్క పూర్వదినమున ఉండిన భూతసమూహమే మరల మరల ఉద్భవిల్లుచు, రాత్రి వచ్చుటతో డనే 
(అవశముగా) అవ్యక్తమున లీనమగుచు, పగలు ప్రారంభించుటతోడనే మరల పుట్టుచుండును. 


20. కాని ఈ వ్యక్తముకంటె అతీతమై ఒక సద్వస్తువు - అవ్యక్తము, శాశ్వతము నైనదీ - కలదు. అది సర్వభూతవిలయ 
వేళయందు లయింపదు. 


21. “అవ్యక్తము”, “అకరము” అనుదానినే “పరమగతి” అనియు అందురు. అది నా పరమధామము 
(అత్యుత్తమపదము). దానిని పొందిన వారికి పునర్జన్మ ముండదు. 


22. సర్వభూతములు ఎవనిలో నెలకొనియున్నవో, ఎవనిచేత ఈ నిఖిలము పరివ్యాప్తమైయున్నదో, ఆ 
పరమపురుషుడు అనన్యభక్తిచే లభ్యుడగును. 


23. ఏ కాలము (మార్గము) లందు శరీరవిమోకానంతరము పయనించు యోగులకు పునర్జన్మముండదో, ఎవరికి 
ఉండునో, నీ కిపుడు తెలిపెదను. 


24. అగ్ని, జో తి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణపు ఆటు నెలలు: బ్రహ్మవిదులు ఈ త్రోవను పయనించి 
బ్రహ్మమును చేరుదురు. 


25. ధూమము, రాత్రివేళ, కృష్ణపక్షము, దక్షిణాయనపు ఆటు నెలలు: ఈ త్రోవను పయనించు యోగి చంద్రజ్యోతిని 
ప్రాపించి, మరల వచ్చును (అనగా పుట్టును). 


26. లోకములోని ఈ దేవయాన, పితృయాన మార్గములు రెండును శాశ్వతము లని చెప్పబడుచున్నవి. 
మొదటిమార్గమున పుట్టకుండుటయు, రెండవదానివలన పుట్టుటయు కలుగును. 


27. ఈ రెండు మార్గముల నెణిగినపిదప యోగి యివ్వడును మూఢత నొందడు. కావున అర్జునా, నీవు సర్వదా 
యోగమునందు సుస్థిరుడవై యుండుము. 


28. ఇది యెటిగిన యోగి వేదాధ్యయనము, యజ్ఞానుష్టానము, తపస్సు, దానములు : వీనివలన కలుగు 
శాస్త్రోక్త పుణ్యముల నన్నిటి నతిక్రమించి, ఆద్యమును, పరమమును అగు స్థానమునకు పోవును. 


(బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రీ కృష్ణార్ణున సంవాదముగా నున్నట్టిదియు అయిన, 
భగవద్గీత యనెడి ఉపనిషత్తు నందున్న అక్షర బ్రహ్మయోగమనెడి ఎనిమిదవ అధ్యాయము.) 


9. రాజవిద్యా రాజగుహ్య యోగము 


త్రీ భగవానుడు పలికెను : 


1. దురాక్షేపములు చేయకయుండు నీకు నేనిప్పు డు అత్యంత గోప్యమగు విజ్ఞానసహితజ్ఞానమును తెలిపెదను. దీని 
నెటీగితివేని నీవు అశుభమనెడి సంసారమునుండి విముకుడవకుదును 


2. ఇది విద్యలలో శ్రేష్ణతమము; రహస్యములలో అత్యంత నిగూఢము; శుద్దికరములలో అత్యుత్తమము; 
ప్రత్యక్షానుభవరూపముననే కాంచదగినది; ధర్మసంగతము; అనుస్టానసులభము; తజుగని ఫలము నిచ్చునది. 


3. ఈ ధర్మమందు శ్రద్దలేనివారు నన్ను పొందక, మృత్యు సంయుతమగు పునర్జన్మమార్గమునకు మరల వత్తురు. 


4. ఇంద్రియగోచరముకాని నా రూపముతో ఈ లోకము పరివ్యాప్తమైయున్నది. సర్వభూతములు నాయం దున్నవి. 
నేను వానియం దుండను. 


5. మజీయు (వాస్తవముగా) భూతములు నాయం దుండవు. నా దైవ యోగమును చూడుము. వానికి మూలమై, 
పోషకమై, యుండియు నాఆత్మ వానియందు వసింపదు. 


6. మహాబలసంపన్నమగు వాయువు ఎల్లప్పుడు నర్వత్ర సంచరించుచునే ఎట్లు ఎల్లెడ ఆకాశమందే (దానినంటక) 
నిలిచియుండునో, అట్లే సర్వ భూతములు నాయందు నిలిచియుండునని ఎజుగుము. 


7. కల్పాంతమున సర్వభూతములు నా అపరాయనెడి ప్రకృతిలోనికి మరల పోవును; మరొక కల్పాదియందు వానిని 
మరల నేను సృజింతును. 


8. నా (అపరా) ప్రకృతిని (కల్పాదిని) పునఃప్రాణవంత మొనర్చి ప్రకృతి అధీనమున అవశమైయున్న ఈ భూతసమూహ 
మంతటిని నేను మరల మరల సృజించుచుందును. 


9. జోలిలేనివానివలె అనగా ఉదాసీనునివలె నుండెడి నన్ను, అసక్తునివల నుండు నన్ను, ఈ కర్మములు బంధింపవు. 
10. నా సాన్నిధ్యముచేత ప్రకృతి ఈ చరాచరలోకము నంతయు సృజించుచున్నది. ఇందుచేతనే జగత్తు తిరుగుచున్నది. 


11. సర్వభూతమహేశ్వరుడ నగు నా పరమతత్త్వము నెణుగక, మనుష్యరూపధారినగు నన్ను మూఢులు 
అలక్ష్యబుద్దితో చూతురు. 


12. వ్యర్దకాంక్షలు గలిగి, వ్యర్థకర్మము లొనర్చుచు, వ్యర్థజ్ఞాన మార్జించుకొనుచు, వారు బుద్ధిహీనులై రాక్షస (రాజసిక) 
ప్రకృతియు, అసుర (తామసిక) ప్రకృతియు కలిగియుందురు. | 


13. కాని సాత్తిక (దైవీ) ప్రకృతిగల మహాత్ములు నన్ను సర్వభూతములకు మూలముగను, మార్పు 
లెజుగనివానిగను, ఎటీగి ఏకాగ్రచిత్తముతో భజింతురు. 


14. సర్వదా నన్ను కీర్తించుచు, దృఢవ్రతులై యత్నించుచు, నాకు భక్తిపూరితనమస్కారము లాచరించుచు, ఎల్లప్పుడు 
సమాహితచిత్తులై యుండువారు నన్ను ఉపాసింతురు. 


15. ఇతరులును జ్ఞానయజ్ఞరూపమగు (సర్వభూతములను ఆత్మగనేచూచెడి యజ్ఞం) ఆహుతులర్పించుచు, 
విశ్వరూపుడనగు నన్ను, ఏకీభావముతోను (తానే అతడను భావము), భిన్నరూపునిగను, అనేక (దేవతా) 
రూపునిగను, ఉపాసింతురు. 


16. క్రతువును నేను; యజ్ఞమును నేను; స్వధను నేను; బాషధమును (ఓషది) నేను; మంత్రమును నేను; ఆజ్యమును 
నేను: అగ్నిని నేను; హుతమును నేను. 


17. జగత్తునకు పిత, మాత, ఫలప్రదాతయై పోషించుధాత, పితామహుడు పవిత్రీకరించువాడు, తెలిసికొనవలసిన 
ఏకైకవస్తువు, ఓంకారము, బుగ్యజుస్సామములు: ఇవన్నియు నేనే. 


18. పరమగమ్యము, పోషకుడు, ప్రభుడు, సాక్షి, నివాసము, శరణము, సఖుడు, సృష్టికర్త; సంహారకుడు, అధిస్టానము, 
ధనాగారము, అక్షయబిజము, నేనే. 


19. నేను (సూర్యుడనుగా) వేడిమినిత్తును; వర్షమును నిరోధింతును, కురియింతును; అమృతత్వము, మృత్యువు 
కూడ నేనే; సత్తు (గోచరించు జగత్తు) అసత్తు (దాని అగోచరకారణము) కూడ నేనే. 


20. త్రివేదజ్ఞులు యజ్ఞరూపమున నన్ను పూజించి, సోమపానముచే పాపవిముక్తులై, స్వర్గముకై ప్రార్థింతురు; దేవేంద్రుని 
పుణ్యలోకము చేరి, అచట దేవత లనుభవించు దివ్యభోగములు భోగింతురు. | 


21. వారు విశాలమగు ఆ స్వర్గలోకమును భోగించి, పుణ్యము ముగిసినపిదప మర్త్యలోకమును ప్రవేశింతురు. ఇట్లు 
వేదత్రయ (కర్మకాండ)మున నిర్దేశింపబడిన ధర్మము లనుష్టించుచు, భోగాసక్తులై వారు జనన మరణము 
లొందుచుందురు. | 


22. సంపూర్ణనిష్టతో, నేను తామేయైనట్టు భావించుచు, సర్వము నందు నన్నుపాసించుచు, ఉండువారి యోగక్షేమ 
(2అ. 45ళ్లో. చూ.) భారమును నేను వహింతును. 


23. శ్రద్దాయుక్తబుద్దితో ఇతరదేవతల నర్చించు భక్తులుకూడ నన్నే అర్చించుచున్నారు. కాని వారిది తప్పుత్రోవ. 


24. ఏలన సర్వయజ్ఞముల ననుభవించువాడను, ప్రభుడను నేనేగదా. కాని వారు నన్ను యథార్థముగా ఎజుగరుగనుక 
(యజ్ఞఫలముగా లభించు లోకములనుండి భ్రంశమునొంది) మరల పుట్టుచుందురు. | 


25. దేవోపాసకులు దేవతలను పొందుదురు. పిత్రుపాసకులు పితరులను పొందుదురు. భూతోపాసకులు భూతములను 
పొందుదురు. నన్నుపాసించువారు అక్షయుడగు నన్ను పొందుదురు. 


26. పరిశుద్దచిత్తులు భక్తిపూర్వకముగా నొక పత్రమున్‌ో, పుష్పమున్‌ో, ఫలమునో, జలమునో నాకు సమర్పించినయెడల 
- భక్తితో సమర్పింపబడు ఆ కానుకను - నేను గ్రహింతును. 


27. నీవు చేయు కర్మములను, భుజించు వస్తువులను, వేల్చు హవిస్సు లను, ఇచ్చు దానములను, అభ్యసించు 
తపములను, నాకు సమర్పించు చున్నట్లు భావింపుము. 


28. శుభాశుభఫలముల నిచ్చు కర్మముల బంధనమునుండి నీ వట్లు విముక్తుడవౌదువు. సన్న్యాసయోగమున 
(సర్వము ఈశ్వరున కర్పించుట) సునిష్టితమైన చిత్తము కలిగి, (జీవించియుండగనే) ముక్తుడవై, నీవు 
మరణానంతరము నాకడకు వత్తువు. 


29. నేను సర్వభూతములకు సముడను : ద్వేష్యులు, ప్రియులు నా కెవ్వరు లేరు. కాని నన్ను భక్తితో భజించువారు 
నాయం దుందురు. నేనును వారియం దుందును. 


30. ఘోరపాపిష్టుడైనను నాయందే సునిస్టితమగు భక్తితో నన్ను భజించెనేని - చక్కనినిశ్చయ మొనర్చుకొనెను గనుక 
- అతనిని సాధువుగనే గణింపవలెను. 


31. అతడు శిఘ్రముగనే ధర్మచిత్తుడై, శాశ్వతశాంతి నందును. నా భక్తు డెన్నడును నాశమొందడు. నీ విట్లు 
సునిశ్చితముగా ఇతరులకు తెలుపుము. 


32. అథమజన్ములగు స్తీలు, వైశ్యులు, శూద్రులు కూడ నా శరణు జొచ్చి మోక్షమును పొందుదురు. 


33. ఇక పుణ్యజన్ములగు బ్రాహ్మణులనుగూర్చి, భక్తిపూర్ణులగు రాజర్షులనుగూర్చి, చెప్పవలెనా? అనిత్యము 
అసుఖము అగు ఈ లోకమున జన్మించితివి గనుక నీవు నన్ను భజింపుము. 


34. నీ మనస్సును నాతో నింపుకొని, నా భక్తుడవై, నన్నుగూర్చి యజ్ఞములుచేయుచు, నాకు నమస్కరించుచు 
ఉండుము. 'నీ చిత్తమునిట్లు నాయందు సుస్టిరముగా నిలుపుకొని నన్ను పరమగమ్యముగా చేసికొంటివేని, నీవు 
నాకడకు వత్తువు. | 


(ఇది బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రీ కృష్ణార్జున సంవాదముగా న్నునట్టిదియు అగు, 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు రాజవిద్యా రాజగుహ్య యోగము అను తొ మ్మిదవ అధ్యాయము. ) 


10. విభూతి యోగము 


శ్రీ భగవానుడు పలికెను : 


1. నా వాక్యములను వినుటందు సంప్రీతుడవగు నీ హితమునుగోరి నేను మరల నా పరమ (తత్త్వ ) వాక్యమును 
చెప్పెదను. అర్జునా, వినుము. 


2. దేవగణములుగాని, మహర్షులుగాని, నా పుట్టుక నెజుగరు. ఏలన, వారికెల్లరకు నేనే సర్వవిధములను 
అధికారణమును. 


3. పుట్టుకలేనివాడ నని, అనాది నని, సర్వలోకేశ్వరుడనని, నన్నెటుగు వాడు మనుష్యులలో మూఢతారహితుడు, 
సర్వపాపవిముక్తుడు. 


4-5. జీవులకు ఈ వివిధభావములు బుద్ది, జ్ఞానము, అసమ్మూఢత, సహనము, స, బాహ్యేంద్రియనిగ్రహము, 
శాంతచిత్తత, సుఖము, దుఃఖము, ఉత్పత్తి, నిలయము; భయము, నిర్భయత, అహింస, సమచిత్తత, తృప్తి, తపస్సు, 
దానము, కీర్తి, అకీర్తి - నాయొద్దనుండియే ఉత్పత్తియగును. 


6. సప్త్రమహర్షులు, ప్రాచీనకాలమనువులు నలుగురు - (నాయందే - తలపులు నిలుపుటచే) నాతోసమప్రభావులు - నా 
మానసపుత్రు ల మునుండు ఈ జీవులందటును వారి సంతతి. 


7. వివిధములగు నా యీ వివిధ గోచరరూపములను, (ఈ) యోగ ఆ శక్తిని, యథార్దరీతిగా ఎఅుగువాడు సమాధి 
(ఆత్మ) యందు సుప్రతిస్టితు డగును. ఇది నిస్సంశయము. | 


8. నేను సర్వమునకు ఉత్పత్తిస్టానమును. నాలోనుండియే సర్వము ఉద్భవిల్లుచున్నది; ఇది తలచుచు జ్ఞానులు 
నన్ను ప్రేమపూరితచిత్తులై భజింతురు. 


9. చిత్తము నాయందే నిలిపి, ఇంద్రియములు నాలో లీనమొనర్చి, ఒకరికొకరు బోధించుకొనుచు, నన్నుగూర్చియే సదా 
మాటలాడుకొనుచు, వారు సంతుష్టులై, ఆనందభరితులై, యుందురు. 


10. ఎల్లప్పుడు సమాహితులై, ప్రితితోనన్ను సేవించువారికి నేను “బుద్ధియోగము” నిత్తును.(2.49) 
తన్మూలమునవారు నాకడకు వత్తురు. | 


11. వారియందు కేవలదయచేతనే, నేను వారిబుద్దియందు నెలకొని, వారిలోని అజ్ఞానాంధకారమును సమ్యగ్ధర్శన 
(పరిపూర్ణసత్య) దీప్తి నిచ్చు వివేకదీపమువలన నాశిల్లజేయుదును. 


అర్జునుడు పలికెను : 
12-13. పరబ్రహ్మవు, పరమపదమువు, పరమపావనుడవు నీవే. బుషు లెల్లరు - దేవర్షినారదుడు, అసితుడు, 


దేవలుడు, వ్యాసుడు - శాశ్వతుడ వన్న దివ్యపురుషుడ వని, అదిదేవుడ వని, జన్మరహితుడ వని; సర్వవ్యాపి వని 
నిన్ను వర్ణించుచున్నారు. నీవు స్వయముగా కూడ నా కట్టే చెప్పుచున్నావు. 


14. నీవు నాకు చెప్పిన సర్వము సత్యమని తలతును. ఓ భగవానుడా, దేవతలుగాని, దానవులుగాని, నీ వ్యక్తభావము 
నెటుగరు. 


15. పురుషోత్తమా, భూతోత్పత్తికారకా, జీవేశ్వరా, దేవదేవా, జగత్పతీ, నీయంతటనీవే - ఆత్మవలన - నిన్ను 
తెలిసికొనుచున్నావు. 


16. అలౌకికములగు ఏ వ్యక్తభావములవలన ఈ లోకములను నిండి నీవు నిలిచియున్నావో, ఆ దివ్యభావములను 
సంపూర్ణముగ నీవే చెప్పవలెను. 


1/7. ఓ యోగీ, నిన్నెటుగుటకు నేను సదా ఎట్లు ధ్యానింపవలెను ? భగవానుడా, ఏయవస్తువులందు నిన్ను నేను 
చింతింపదగును ? 


18. నీ యోగశక్తులనుగూర్చి, నీ వ్యక్తభావములనుగూర్చి, మరల సవిస్తరముగా చెప్పుము. నీ వాక్యామృతమును 
వినుటందు నాకు తనివి తీరుటలేదు. 


శ్రిభగవానుడు పలికెను : 


19. నా దివ్యవిభూతులనుగూర్చి - వాని ప్రాధాన్యము ననుసరించి - నీ కిపుడు తెలిపెదను. అవి అనంతములుగనుక 
సవిస్తరముగా తెలుప నశక్యము. 


20. నేను సర్వభూత హృదయములందు నిలిచి యుండు ప్రత్యగాత్మను. సర్వభూతముల పుట్టుక, ఉనికి, అంతము 
కూడ నేనే. 


21. ఆదిత్యులలో నేను విష్ణు డనువాడను. జ్యోతులలో రశ్మియుక్తు డగు సూర్యుడను, మరుత్తులలో మరీచిని, 
నక్షత్రములలో చంద్రుడను. 


22. నేను వేదములలో సామవేదమును దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో 
చేతనమును అనగా తెలివిని. 


23. రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో ధనాధిపుడగు కుబేరుడను, వసువులలో పావకుడను, పర్వతములలో 
మేరుగిరిని. 


24. పురోహితులలో ముఖ్యుడగు బృహస్పతిగా నన్నెటుగుము; - సేనానులలో నేను కుమారస్వామిని; నీటిపట్టులలో 
సముద్రుడను. 


25. మహర్షులలో భృగుడను, మాటలలో ఏకాక్షరమగు ఓంకారము ను, యజ్ఞములలో మానసికజపమును, 
స్థావరపదార్గములలో హిమాద్రిని. 


26. చెట్లన్ని టిలో నేను రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో కపిలమునిని. 


27. గుజ్జములలో అమృతముతోపుట్టిన ఉచ్చెశ్రవముగా, గజేంద్రము లలో ఐరావతముగా, నరులలో సృపాలుడుగా న 
న్నెటుగుము. 


28. ఆయుధములలో నేను వజ్రాయుధమును; గోవులలో కామధేనువును; సంతానకారకుడగు మన్మథుడనుకూడ 
నేనే. సర్పములలో (ఇవి విషయుక్తములు) నేను వాసుకిని. 


29. నాగులలో (ఇవి నిర్విషములు) అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో అర్యముడను, 
శాసకులలో యముడను. 


30. దైత్యులలో ప్రహ్లాదుడను, లెక్కించువారిలో కాలమును, మృగములలో మృగేంద్రమగు సింహమును, పక్షులలో 
గరుడుడను. 


31. పవిత్రమొనర్చువానిలో నేను గాలిని, ఆయుధధారులలో రాముడను, మత్స్యములలో మొసలిని, నదులలో 
గంగానదిని. 


32. గోచరవస్తువులకు ఆదిమధ్యాంతములు నేనే; విద్యలలో ఆత్మ విద్యను, తార్కికులలో “వాద" (సత్య మెటుగుటకు 
చేయు చర్చ) మును. 


33. అక్షరములలో నేను అకారమును; సమాసములలో ద్వంద్వమును; అనంతమగు కాలముకూడ నేనే (30-వ 
శ్లో॥లోని కాలము అంతము గలది). సర్వతోముఖకర్మఫలప్రదాత యగు ధాతనుకూడ నేనే. 


34. సర్వసంహారకమగు మృత్యువుకూడ నేనే. అభ్యుదయము నొందనున్న వారి అభ్యుదయమును నేను. 
స్తీగుణములలో నేను కీర్తిని, సిరిని, వాక్కును, జ్ఞప్తిని, తెలివిని, స్టైర్యమును, ఓరిమిని. 


35. సామగీతములలో నేను బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశిరమును, 
బుతువులలో వసంతమును. 


36. వంచకుల (మోనగాండ్ర) జూదమును నేను: తేజశ్ళాలు ప్రభావమును నేను; (జయశిలుర) జయమును నేను; 
(ఉద్యమపరుల) ఉద్యమమును నేను; సాత్తికుల సత్త్వగుణమును నేను. 

37. వృష్టవంశియులలో నేను వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, 
సూక్మార్గవివేకులలో శుక్రుడను. 


38. శిక్షకులకు నేను రాజదండమును, జయింపగోరువారికి నీతిని, గోపనీయవస్తువులలో నేను మౌనమును, జ్ఞానుల 
జ్ఞానమును నేను. 


39. సర్వభూతములకు (బీజము) మూలకారణ మెద్దియో, ఆదియు నేనే. నేను లేనిచో, స్థావరజంగమభూతములలో 
ఏదియు ఉండజాలదు. | 


40. నా దివ్యవిభూతులు అనంతములు. కాని వాని వివరణము నే నిప్పుడు సంక్షేపముగ చెప్పితిని. 


41. మహితము, సంపద్యుక్తము, శక్తిసమేతము అగు వస్తు వేది = యున్నను, అదినా తేజస్సులో ని ఒక 
అంశమువలననే కలిగినదని ఎజుగుము. 


42. కాని ఈ వైవిధ్యము నంతయు నెజుగుట నీకెట్లు పరికరించును? ఈ సర్వజగత్తును నాలో నొక్క భాగముచేత 
మాత్రమే నేను నిండి, ధరించి యున్నాననిమాత్రము ఎజుగుము. 


(బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమగునట్టిదియు, శ్రీ కృష్ణార్జున సంవాదముగా నున్నట్టిదియునగు 


భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు విభూతి యోగమనెడి పదవ అధ్యాయము.) 


11 విశ్వరూప దర్శన యోగము 


అర్జునుడు పలికెను : 


1. నన్ను అనుగ్రహించి నీవు పల్కిన ఆత్మానాత్మ వివేకవిషయకమగు పరమరహస్యరూపబో ధవలన నా ఈ మూఢత 
తొలగిపోయినది. 


2. కృష్ణా, భూతముల ఉత్పత్తివిలయములను గూర్చియు, అక్షయమగు ని మాహాత్మ్యమును గూర్చియు నీవలన 
సవిస్తరముగా వింటిని. 


3. పరమేశ్వరా, నీవు ఎట్టివాడవని చెప్పితివో, అట్టివాడవే. కాని నీ ఈశ్వరరూపమును చూడగోరుచున్నాను. 


4. ప్రభూ, యోగేశ్వరా, దానిని నేను చూడనోపుదునని నీకు తోచినచో, నిత్యమగు నీ జగదాత్మస్వరూపమును 
చూపుము. 


శ్రిభగవానుడు పలికెను : 


5. అర్జునా, నూర్లకొలదులును; వేలకొలదులును; వివిధవర్ణములు, వివిధాకృతులు గలవియును; అగు నా 
వివిధదివ్యరూపములను చూడుము. 


6. ఆదిత్యులను, వస్తువులను, రుద్రులను, అశ్వినులను, మరుత్తులను, చూడుము. మటియు, ఇంతవజకుచూడని 
ఆశ్చర్యములు పెక్కింటిని చూడుము. 


7. ఈ నా శరీరమున కేంద్రీకృతమైయున్న స్థావరజంగమాత్మకమగు అభఖిలజగత్తును, నీవు చూడగోరు ఇతరము 
నంతయు ఇపుడు చూడుము. | 


8. కాని ఈ నీ మాంసచక్షువులతోనే నన్ను (నా విశ్వరూపమును) చూడజాలవు; నీకు అలౌకికమగు జ్ఞాననేత్రము 
నిచ్చుచున్నాను, ఐశ్వరమగు నా యోగశక్తిని చూడుము. 


సంజయుడు పలికెను: 
9. రాజా, ఇట్లు చెప్పి, మహాయోగేశ్వరుడగు హరి తన పరమమగు ఈశ్వరరూపమును అర్జునునకు చూపెను. 


10. పెక్కునోళ్లతోను, న. పెక్కు అద్భుతదృశ్యములతోను, పెక్కు దివ్యాభరణములతోను, ఎత్తబడియున్న 
పెక్కు దివ్యాయుధములతో ను, 


11. దివ్యమాల్యములను, దివ్యవస్తవములను దాల్చి, దివ్య పరిమళముగల మైపూతలతో, సర్వాశ్చర్యమయమై, 
తేజస్వంతమై, అనంతమై, సర్వరూపాత్మకమై, 


12. వేయి సూర్యుల కాంతి ఆకసమున నొకేతడవ సముద్భవించినచో అది ఆ మహాత్మునికాంతిని పోలియుండును. 


13. అచట, ఆ దేవదేవునిదేహమందు, నానాభేదమయజగత్తంతయు ఒకనియందే నిలిచియుండుటను, అర్జునుడు 
చూచెను. 


14. అంతట అచ్చెరువు నిండార, పులకితాంగుడై, శిరస్సువంచి ప్రణమిల్లి, మోడ్పుచేతులతో : (విశ్వరూపియగు) 
దేవునితో అర్జునుడిట్లనెను. 


అర్జునుడు పలికెను : 


15. దేవా, నీ దేహమందు సర్వదేవతలను, వివిధములగు చరాచర భూతసమూహములనన్ని టిని, కమలాసనస్టుడగు 
బ్రహ్మను, బుషులను, దివ్యసర్పములనన్నిటిని నేను చూచుచున్నాను. | 


16. జగదీశ్వరా, విశ్వరూపా, పెక్కుభుజములు, పెక్కుఉదరములు (కడుపులు), పెక్కుముఖములు, పెక్కునేత్రములు 
గలనీ అనంత రూపమును సర్వత్ర చూచుచున్నాను. న్స్‌ ఆదిమాధ్యాంతము లేవియు నాకు కనిపించుట లేదు. 


17. గదాచక్రకిరీటధారివై, తేజోరాశివలె సర్వత్ర ప్రకాశించుచు, దుర్నిరీక్యుడవై, ప్రజ్వలాగ్నివలా, సూర్యునివలె 
అన్ని దిశలందును దీప్తి మంతుడవై, అపరిమితుడవై, యుండు నిన్ను చూచుచున్నాను. 


18. నీవు అవినాశివి; పరాత్సరుడవు; ఏకైకబేయపదార్హమువు; ఈ జగత్తునకు పరమశరణ్యుడవు; 
సనాతనధర్మమునకు అక్షయరక్షకుడవు; పురాణపురుషుడవు; అని నా యభిప్రాయము. 


19. ఆది మధ్యాంతరహితునిగా, అనంత శక్తిమంతునిగా, అనేక బాహునిగా నిన్ను చూచుచున్నాను; సూర్యచంద్రులు ని 
కన్నులు, ప్రజ్వలించు చుండు అగ్ని నీ నోరు; నీ తేజస్సుచే ఈ జగత్తునంతయు తపింప జేయుచున్నావు. 


20. మహాత్మా, ఈ భూమ్యాకాశమధ్యప్రదేశ మంతయు, సర్వ దిక్కులును నీతోనే నిండియున్నవి. ఆశ్చర్యకరమగు నీ 
ఈ ఉగ్రరూపమును చూచి, ముల్లోకములు భయముతో కంపించుచున్నవి. 


21. ఈ దేవతాసంఘములు నీలో ప్రవేశించుచున్నారు; కొందటు భీతితో అంజలిబద్దులై నిన్ను స్తుతించుచున్నారు. 
మహర్షిగణములు, సిద్దగణములు, స్వస్తివాచకములాడుచు, శ్రేష్టములగు స్తోత్రములతో | నిన్ను కీర్తించుచున్నారు. 


22. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు అశ్వినీకుమారద్వయము, మరుత్తులు, పితరులు, 
సిద్దాసురయక్షగంధర్వ గణములు - ఎల్లరును ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచున్నారు. 


23. మహాబాహూ, ఆసంఖాకములగు నోళ్లు, కన్నులు, బాహువులు, తొడలు, పాదములు, ఉదరములు కలిగి, పెక్కు 
కోటిలవలన భయంకరమైన ని మహత్తరరూపమునుచూచి లోకములు భీతిల్లుచున్నవి. నేనును అట్లే భీతిల్లుచున్నాను. 


24. విష్ణూ, ఆకసమునంటి, అనేకవర్ణములతో ప్రకాశించుచు, పూర్ణముగా తెజిచుకొని యుండు, నోళ్ళతో, దీపించు 
విశాల నేత్రములతో, ఒప్పారు నిన్ను చూచి, నేను భీతచిత్తుడనై, శాంతిధైర్యములు దక్కియున్నాను. 


25. ప్రళయాగ్ని సన్నిభములై దీపించు కోటిలవలన భయంకరములగు నీ నోళ్లను చూచి నేను దిగ్రమనొందుచున్నాను; 
శాంతిపొందజాలకున్నాను. దేవదేవా, జగదాశ్రయా, కృపచూపుము. 


26-27. ఈ ధృతరాష్టపుత్రులందజును, భూపాలసంఘములతో, భీష్మద్రోణకర్ణులతో, మా యుద్దవీరప్రముఖులతోసహా - 
భయంకరములగు కోజలుగలిగి, భీషణములగు నీ నోళ్ళలోనికి - ఉజుకుచున్నారు. కొందజు పండ్లసందులలో 
ఇటుకుకొని, చూర్ణీకృతశిరస్సులతో కాన్సించుచున్నారు. 


28. అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై పాటునట్లే, ఈ నరలోకవీరులు ఘోరముగాప్రజ్వలించు నీ నోళ్లలో 
ప్రవేశించుచున్నారు. 


29. ప్రజ్వలాగ్నియందు మిడుతలు వేగవేగముగా - తమనాశము కొజకే - ప్రవేశించునట్లు ఈ జనులుకూడ 
వేగవేగముగా - తమనాశము కొబికే - నీ నోళ్లలోనికి ఉబుకుచున్నారు. 


30. విష్ణూ, మంటలుగ్రక్కుచుండు నీ నోళ్లతో సర్వదిశలనుండు లోకములనెల్ల మ్రింగివైచుచు, నీ పెదవులను 
నాకుకొనుచున్నావు. నీ భయంకర దీప్తులు తమ తేజస్సుతో ఈ జగత్తునంతయు నింపి తపింప జేయుచున్నవి. 


31. ఉగ్రరూపుడవగు నీ వెవరవో నాకు తెలుపుము. దేవశ్రేష్ణా, నీకు నమస్కారము, అనుగ్రహింపుము. ఆదిపురుషా, ని 
న్నెటుగగోరెదను. నీ ఉద్దేశము నేను తెలియజాలకున్నాను. 


శ్రిభగవానుడు పలికెను : 


32. లోకమును సంహరించుటకై ఇచట అభివ్యక్తమైన లోకసంహార మహత్త్వముగల కాలమును నేను. నీవు లేకున్నను, 
శత్రుసేనలలో వ్యవసితు లగు యోధు లెవ్వరును బ్రదికియుండరు. 


33. కావున నీవు లెచి, యశస్సు నార్జించుకొ నుము. శత్రువులను జయించి, నిష్కంటకమగు రాజ్యమును భోగింపుము. 
ఇప్పటికే వారు నాచేత చంపబడిరి. అర్జునా, నీవు కారణమాత్రుడవుగా నుండుము, 


34. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర యోధ వీరులు - నాచేత ఇప్పటికే చంపబడిన - వీరిని నీవు 
చంపుము. భయాకులుడవు కాకుము; యుద్దముచేయుము. నీ శత్రువులను యుద్ధమున జయింతువు. " 


సంజయుడు పలికెను: 


35. కృష్ణుడాడిన ఈ మాటలువిని అర్జునుడు చేతులుమోడ్చి, వణుకుచు నమస్కరించి, భయాక్రాంతుడైసాగిలి మ్రొక్కి, 
మరల కృష్ణునితో ఇట్లనెను. 


అర్జునుడు పలికెను : 


36. కృష్ణా, జగత్తు ఆనందించి నీ స్తుతివలన ప్రీతినొందుటయు; రక్కసులు వెజిపుతో సర్వదిక్కులను పాజిపోవుటయు; 
సిద్దసంఘములన్నియు నీకు నమస్కరించుచుండుటయు, సముచితమే. 


37; బ్రహ్మకంటెనుఅధికుడవై, అతనికిని మూలకారణుండవగు మహాత్మా, అనంతమూర్తి, దేవదేవా, జగదాశ్రయా, నీకు 
వా రేల మ్రొక్క కుందురు? నీవు అవినాశివి, (సదసత్తులు) వ్యక్తావ్యక్తములు నీవే, ఆ రెంటికిని అతీతుడవును నీవే. 


38. నీవు అదిదేవుడవు; పురాణపురుషుడవు; ఈ జగత్తునకు పరమ శరణ్యమవు; జ్ఞాతవును, ఏకైకజేయవస్తువును 
నీవే; పరమపదమును నీవే; అనంతరూపా, ఈ జగుత్తు నీచే పరివ్యాప్తమైయున్నది. 


39. వాయుదేవుడవు, యముడవు, అగ్నిదేవుడవు, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతివి, పితామహుని తండ్రివి, 
నీవే. నీకు నమస్సులు, వేయిసార్లు నమస్సులు, మరలను, ఇంకమరలను నమస్సులు, నమస్సులు! 


40. ముందటినుండియు, వెనుకనుండియు, ప్రతిదిక్కునుండియు, నీకు మ్రైక్కెదను. సర్వాత్మా, అనంతశక్తీ, 
అమేయవిక్రమా, నీవు ఎల్లెడల వ్యాపించియున్నావు. కావున నీవే సర్వమువు. 


41-42. ఈ నీ మహిమ నెటుగక-నిన్ను మిత్రమాత్రునిగనే భావించి- కృష్ణా, యాదవా, సఖా, అని ప్రమాదమువలననో, 
ప్రేమవలననో, పిలిచి భాషించుటలో చూపిన అగౌరవమునకును; విహారవేళలందును, పరుండి నప్పుడును, 
కూర్చుండినప్పుడును, భోజనవేళలందును, నీతో- ఒంటరిగానున్న ప్పుడుగాని, ఇతరులెదుటగాని-నేను పరిహాసార్థము 
అమర్యాద చూపినందుకును; అచ్యుతా, అపరిమేయమూర్తీ, నన్ను క్షమింప వేడుకొ నుచున్నాను. 


43. చరాచరలోకమునకు నీవు తండ్రివి, పూజ్యుడవు, మహితులకన్న మహితుడవు; ముల్లోకములలో నీకు 
సరివచ్చువారు లేరు; అసమానప్రభావా, ఇక నిన్ను మించినవారు ఎట్లుందురు? 


44. కావున పూజ్యప్రభూ, సాష్టాంగప్రణామ మొనర్చి, క్షమాపణకై వేడుచున్నాను. తండ్రి పుత్రుని, మిత్రుడు 
ప్రియమిత్రుని, ప్రియుడు ప్రేయసిని, క్షమించునట్లు, ఓ దేవా, నీవు నన్ను క్షమింపవలెను. 


45. మున్నెన్నడు చూడనిదానిని చూచి, అపరిమితానంద మందితిని; కాని నా మనస్సు భయవ్యాకులితమైయున్నది. 
దేవా,నీఆ (సామాన్య) రూపమునే చూపుము. దేవదేవా, జగదాశ్రయా, అనుగ్రహింపుము. 


46. తొల్లిటివలెనే గదాచక్రకిరీటములు దాల్చిన నిన్ను చూడగోరెదను. సహస్రబాహూ, విశ్వరూపా, నీ చతుర్చుజాకృతినే 
ధరింపుము. 


శ్రీభగవానుడు పలికెను : 


47. అర్జునా, నిన్ననుగ్రహించి, నా స్వీయయోగశక్తిచేత, పరమమును, తేజోమయమును, ఆద్యమును, అనంతమును, 
అగునా ఈ విశ్వరూపమును - మున్నెన్నడును, పరులెవరును, చూడనిదానిని - నీకు చూపితిని. 


48. అర్జునా, వేదములు, యజ్ఞములు అభ్యసించుటవలనగాని, దానములవలనగాని, అగా ది క్రియలవలనగాని, 
ఉగ్రతపస్స్ఫులవలనగాని, ఈ నరలోకమున ఇట్టి రూపమున త్వదితరులకు నేను కానిపింపలేదు. 


49. భయంకరమగు నా ఈ (విశ్వ) రూపమునుచూచి భీతిలవలదు, మనోవైకల్యము నొందవలదు. విగతభయుడవై, 
ప్రీతచిత్తుడవై, ఇప్పుడు నా ఈ (పూర్వ) రూపమును చూడుము. 


సంజయుడు పలికెను: 


50. అర్జునునితో ఇట్లు చెప్పి వాసుదేవుడు మరల తన (పూర్వ) రూపమును చూపెను; వెటుపుగొ నియున్న అతనిని ఆ 
మహాత్ముడు తన సౌమ్యరూపమునుదాల్చి ఓదార్చెను. 


అర్జునుడు పలికెను : 


51. జనార్దనా, సౌమ్యమగు నీ ఈ మానుషరూపమును చూచి, నే నిప్పుడు స్వస్థచిత్తుడ నైతిని, నా నైజస్థితికి 
వచ్చితిని. | | 
చ 


శ్రీ భగవానుడు పలికెను : 


52. నీ విప్పుడు చూచిన నా ఈ రూపమును చూచుట అత్యంత దుర్లభము. ఈ రూపమును చూడ దేవతలుకూడ 
ఎప్పుడును వాంఛించు చుందురు. 


53. వేదపఠనములవలనగాని, తపస్సులవలనగాని, దానములవలన గాని, యజ్ఞములవలనగాని - నీవుచూచినట్లు - 
నన్ను చూచుట అసాధ్యము. 


54. కాని, ఏకనిష్టమగు భక్తిచేతమాత్రము, న న్నీరూపమున తెలిసి కొనుటకును, యథార్గముగ చూచుటకును, నాలో 
ప్రవేశించుటకును, శక్యమగును. | 


55. నాకొటికే కర్మము లాచరించుచు, నన్నే పరమగమ్యముగా ఉంచుకొని, నాకు భక్తుడై, సంగవర్జితుడై, ఎవరియడల 
వైరములేక యుండు వాడు, నన్ను పొందును. 


(బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమగునట్టిదియు, శ్రీకృష్ణార్జున సంవాదముగా నున్నట్టిదియునగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు విశ్వరూప దర్శన యోగ మనెడి పదున్‌కండవ అధ్యాయము.) 


12. భక్తి యోగము 


అర్జునుడు పలికెను : 


1. నిరంతరనిష్టతో నిన్నిట్లుపాసించువారు; అవినాశిని, ఇంద్రియా గోచరుని, ఉపాసించువారు; వీరిలో ఎవరు యోగము 
చక్కగానెజిగినవారు? 


శ్రీభగవానుడు పలికెను : 


2. నాయందే మనస్సునిల్సి, సర్వదా “ఏకనిష్టులై", పరమశ్రద్దతో నన్నె వరుభజింతురో, వారు యోగజ్ఞులలో శ్రేసష్టులని నా 
అభిప్రాయము. | 


3-4. కాని ఇంద్రియములనెల్ల నిగ్రహించి, సర్వత్ర సమబుద్దిగలిగి, సర్వభూతహితముకై పాటుపడుచు, అవినాశిని, 
అనిర్వచనీయుని, అవ్యక్తుని, అచింత్యుని, (మాయాధిష్టానుడై సాక్షిగా నిలిచియుండు) నిశ్చలుని, సుస్థిరుని, నిత్యుని 
ఉపాసించువారుకూడ నన్నే చేరుదురు. | 


5. అవ్యక్తునం దాసక్తులగువారి కష్టము అధికతరము. ఏలన శరీరధారులకు అవ్యక్త (నిర్గుణ) గమ్యమును చేరుట 
మిక్కిలికష్టము. 

6-7. కాని సర్వకర్మములు నా కర్పించి, నన్నే పరమార్థముగా నెంచి, ఏకనిష్టమగు యోగముతో నన్ను భజించువారిని 
నాయందు ఆసక్తమైన చిత్తముగల వారిని నేను అచిరకాలముననే జననమరణ రూపసంసార సముద్రమునుండి 
ఉద్దరింతును. 


8. నీ మనస్సును నాయందే నిలుపుము, నీ బుద్దిని నాయందే ఉంచుము : అట్లొనర్చితివేని (దేహమునువీడిన) పిదప 
నిస్సంశయముగా నీవు నాయందే నివసింతువు. 


9. చిత్తమును నాయందే సుస్థిరముగా నిలుపజాలవేని, అభ్యాస యోగముచే నన్ను చేర ప్రయత్నింపుము. 


10. అభ్యాసమునకుకూడ నీవు అసమర్దుడవేని, నాకొటికు కర్మము లాచరించుటందు ఆసక్తిగొనుము. అట్లు (నాకొబికు 
కర్మము లాచరించుట వలన) కూడ నీవు సిద్దినొందగలవు. 


11. దీనినికూడ చేయజాలవేని, నిగ్రహాత్ముడవై నా శరణుచి! చ్చి సర్వకర్మఫలత్యాగ మొనర్పుము. 


12. (అజ్ఞతతో కూడిన) అభ్యాసముకంటె జ్ఞానము శ్రేష్టము; (కేవల) జ్ఞానముకంటె (జ్ఞానయుక్త) ధ్యానము శ్రేష్టము; 
ధ్యానము కంటె కర్మఫల త్యాగము శ్రేష్టము. త్యాగానంతరము శాంతి లభించును. 


13-14. ఏ ప్రాణిని ద్వేషింపనివాడు, సర్వప్రాణులందు మైత్రిని, దయను, కలవాడు, మమతాహాంకారశూన్యుడు, 
సుఖదుూఃఖసముడు, సహనశిలుడు, నిత్యసంతుష్టుడు, సుస్టిరధ్యానశీలుడు, నిగ్రహాత్ముడు, దృఢసంకల్పుడు, 
మనోబుద్దులను నా కర్పించినవాడు - ఇట్టిభక్తుడు నాకు ప్రియుడు. 


15. లోకమును క్షోభిల్లజేయక, లోకముచే తాను క్షోభిల్లక, యుండువాడు; హర్షము, అసూయ, భయము, దిగులు, 
చెందకుండువాడు నాకు ప్రియుడు. 


16. ఇతరాధారము నపేక్షింపనివాడు, పవిత్రుడు, సద్యఃస్ఫూర్తి గలవాడు, ఏజోలియు పెట్టుకొననివాడు, 
చిత్తవైకల్యరహితుడు, సకామకర్మ | 
త్యాగి - ఇట్టిభక్తుడు నాకు ప్రియుడు. 


17. హర్షింపక, ద్వేషింపక, శోకింపక, వాంఛింపక, యుండువాడు; శుభాశుభములను త్యజించువాడు - ఇట్టి 
భక్తిప్రపూర్ణచిత్తుడు నాకు ప్రియుడు. 


18-19. శత్రుమిత్రులయెడల, సమ్మానతిరస్కాములందు ఒకే తీరున నుండువాడు; శితోష్టసుఖదుఃఖములయెడ 
సమభావముగలవాడు; ముక్త సంగుడు; నిందాస్తుతులను సమముగా ఎంచువాడు; మౌనశీలుడు: లభించిన కొద్దితో 
సంతుష్టినందువాడు; నివాసములేనివాడు; సుస్టిరచిత్తుడు; భక్తి ప్రపూర్ణుడు - ఇట్టివాడు నాకు ప్రియుడు. 


20. పైని వర్ణింపబడిన ఈ ధర్మ్యామృతమును (మృతిలేనిధర్మమును) శ్రద్ధాయుక్తులై అనుష్టించుచు, నన్నే 
పరమార్ధముగా ఎంచుకొను భక్తులు నాకు అత్యంత ప్రియులు. | 


(ఇది బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగ శాస్త్ర మైనట్టిదియు శ్రీ కృష్ణార్ణున సంవాదముగా వచ్చినట్టిదియు అగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు భక్తి యోగమనెడి పన్నెండవ అధ్యాయము. ) 


13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 


(అర్జునుడు పలికెను : 
కేశవా, “ప్రకృతిపురుషులు”, “క్షేత్రక్షేత్రజ్ఞులు”, “జ్ఞానజ్టేయములు" అనువాని నెబుగగోరెదను).* 
త్రీ భగవానుడు పలికెను : 


1. అర్జునా, ఈ శరీరము “క్షేత్రము” అనియు, దీనిని ఎజుగువాడు “క్షోత్రజ్ఞుడు” అనియు, కేత్రక్షేత్రజ్ఞజ్ఞానముగలవారు 
పల్కుదురు. 


2. అన్ని "క్షేత్రములందు వెలయు నేనే “క్షేత్రజ్ఞుడిననియు తెలియుము. క్షోత్రక్షేత్రజ్ఞజ్ఞానమే యథార్ధజ్ఞానమని నేను 
తలతును. 


* ఈ క్లోకమును ప్రక్షిప్తముగా నెంచి శంకరులు వీడిరి. కావున దీనిని లెక్కింపలేదు. 


3. “క్షేత్రము” ఎద్దియో, అది ఎట్టిదో , అది ఎట్టి మార్పాటులతో కూడినదో, ఏ కారణములవలన ఏ కార్యములు కలుగునో; 
“క్షేత్రజ్ఞ” డెవడో, వాని ప్రభావము లెవ్వియో, నాయొద్ద సంగ్రహముగా వినుము. 


4. (ఈ సత్యము) బుషులచే పెక్కురీతులుగా, వివిధములగు స్తోత్రము లందు కీర్తింపబడినది; సహేతుకములును, 
సంశయరహితములును, అగు బ్రహ్మసూచకవాక్యములందును వర్ణింపబడినది. 


5-6. (పంచ) మహాభూతములు, అహంకారము, బుద్ది, మూల ప్రకృతి (అవ్యక్తము), దశేంద్రియములు, మనస్సు, 
ఇంద్రియవిషయములు; ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియసమషి, తెలివి, ధైర్యము- అని 
“కేత్రము"దాని మార్పులతోగూడ ఇట్లు సంగ్రహముగా వర్ణింపబడినది. 


7. అభిమానరాహిత్యము, దంభో క్తులాడకుండుట, అహింస, సహనము, సరళత, అచార్యసేవ, (మనశ్శరీర) 
పారిశుదంయము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము; 

ధ్ర ధ 
8. (శబ్దాది) ఇంద్రియవిషయములయెడ వైరాగ్యము; అహంకార శూన్యత; పుట్టుక, చావు, ముదిమి, వ్యాధి: వీనిలోని 
దుఃఖమును, దోషమును గూర్చి విచారించుట; 


9. నిస్సంగము; భార్యాపుత్రులు, గృహము, ఇత్యాదులు ఆత్మయని భావింపకుండుట; శుభాశుభములందు ఎల్లిడ 
సమచిత్తత కలిగియుండుట; 


10. సదా నన్నే ధ్యానించుచుండుటచే నాయందు నిశ్చలభక్తి కలిగియుండుట; ఏకాంతస్టలనివాసము; (అజ్ఞ) 
మానవసంసర్గమునెడవై ముఖ్యము; | 


11. ఆత్మజ్ఞాననిష్ట, సత్యజ్ఞానపరమార్ధమును గ్రహించుట; ఇదంతయు (2వ శ్లోకము మొదలుగా చెప్పినది) “జ్ఞానము” 
అనబడును; తద్విరుద్దము అజ్ఞానము. 


12. “జయము” (తెలిసికొనవలసినది) ఏదో, దేని నెబుగుటచే ముక్తి లభించునో, ఆ అనాదియగు పరబ్రహ్మమును 
వర్ణించెదను. అది సత్తు (భావము) అసత్తు (అభావము) కానిదందురు. 


13. లోకమునందంతటను కాలుసేతులు, అంతటను కన్నులు, తలలు, నోళ్లు, అంతటను చెవులు - కలిగి, అది 
అంతటిని ఆవరించి యుండును. 


14. ఇంద్రియగుణము లన్నిటివలన దీపించుచుండియు, అది ఇంద్రియములులెనిది; సంగరహితమయ్యు, అన్ని టికి 
ఆధారము; గుణ రహితమయ్యు, గుణములను భోగించునది. 


15. ఆది (సర్వ) భూతములకు లోపలను, వెలుపలను, కలదు. అది స్థావరము, కాని జంగమముకూడ; 
సూక్షమగుటచే తెలియరానిది; దూరమును, దగ్గణయును కూడ. | 


16. విభజింపశక్యముకానిది, కాని విభజింపబడినట్టు (సర్వ) భూతములం దుండును. భూతములను పోషించునదిగ, 
(ప్రళయవేళ) మ్రింగి వేయునదిగ, (సృష్టివేళ) పుట్టించునదిగ కూడ దాని నెజుగవలెను. 


17. జో శతు లన్నింటిని ప్రకాశింపజేయునదియగు ఆవస్తువు చీకటికి అతీతమైనదని చెప్పుదురు; జ్ఞానముగా, 
జ్ఞేయముగా, జ్ఞానమునకు పరమ గమ్యముగా, ఇది అందజిహృదయములందు సుస్టిరముగా నిలిచియుండును. 


18. క్షేత్రము, జ్ఞానజ్ఞయములు సంగ్రహముగా నిట్లు వర్ణింపబడినవి. నా భక్తుడు ఇది తెలిసి నా స్వరూప మొందుట 
కర్హుడగును. 


19. ప్రకృతిపురుషులు ఇర్వురును ఆదిరహితులని ఎజుగుము. వికారములు (మార్పులు), గుణములు, 
ప్రకృతిసంభవములనియు ఎజుగుము. 


20. దేహమును, ఇంద్రియములను ఉత్పత్తిచేయు విషయమున ప్రకృత్తి కారణమనియు, 
సుఖదుఃఖానుభూతివిషయమున షుడు (జీవుడు) కారణమనియు చెప్పుదురు. 


21. ప్రకృతియందు పురుషుడు (ఐక్యభావముతో) నిలిచి, ప్రకృతి జనితగుణములను భోగించును; అతడు 
యోగ్యగర్భములందు, అయోగ్య గర్భములందు, జన్మించుటకు కారణము అతనికి గుణములతోగల సంగమే. 


22. ఈ శరీరమున నుండు పరమపురుషుడు సాక్షి యనియు, అనుమతించువాడనియు, పోషకుడనియు, 
భోగించువాడనియు, మహేశ్వరుడనియు, పరమాత్ముడనియు కూడ చెప్పబడును. 


23. పురుషుని, వికారసహితమగు ప్రకృతిని, ఎవ డిట్లు గ్రహించునో, అతడు ఎట్లు జీవించినను మరల జన్మింపడు. 


24, నిర్మలతనొందిన హృదయముద్వారా కొందు ధ్యానమువలన తమ బుద్దియందు ఆత్మను దర్శింతురు; కొందు 
జ్ఞానయోగముద్వారా, మజికొందజు కర్మయోగముద్వారా, దర్శింతురు. | 


25. ఇంకాకొందటు ఇట్లు ఎజుగక, (గురువునొద్ద) విన్నవిధమున ఉపాసింతురు. తాము విన్నదే పరమశరణ్యముగా 
నెంచుకొని వారును మృత్యువును అతిక్రమింతురు. 


26. చరాచరభూతములలో ఏది పుట్టినను, (పరస్పరాధ్యాస రూపమగు) క్షేత్రక్షేత్రజ్ఞులకూడిక వలననే అని ఎజుగుము. 


27. సర్వభూతములందు సమముగా నాశమొందువాని యందవినాశియై - నిలిచియుండు పరమేశ్వరుని చూచువాడే 
యథార్దదర్శి. 


28. ఈశ్వరుడు సర్వత్ర సమముగా నిల్చియుండుటను చూచువాడు ఆత్మచేత ఆత్మను హింసింపక పరమగమ్యమును 
చేరును. 


29. సర్వకర్మముల న్‌ నర్చునది ప్రకృతియే యనియు, ఆత్మ నిష్కియమనియు, ఎజుగువాడు యథార్దదర్శి. 


30. భూతసమూహముల నానాత్వము కేవలునియందు ఒకటిగా నిలిచియుంటను; అచటినుండియే వాని విస్తృతి 
కలుగుచుండుటను; చూచు వాడు బ్రహ్మముతో ఐక్యమందును. 


31. అనాది యగుటచేతను, నిర్గుణ మగుటచేతను, ఈ అక్షయ పరమాత్మ - శరీరమున నుండియు అంటుపడదు. 
నిష్కియము; కర్మములచే అంటుపడదు. 


32. సర్వగతమగు ఆకాశము, సూక్ష్మత్వకారణముచేత, ఎట్లు అంటువడకుండునో, అట్లే సర్వత్ర దేహమున 
నిలిచియుండు ఆత్మ అంటుపడదు. 


33. ఒకే సూర్యుడు ఈ లోకము నంతయు ఎట్లు ప్రకాశింపజేయునో, అట్టే “క్షేత్రము”న నుండు ఆత్మ “క్షేత్రము” నెల్ల 
ప్రకాశింపజేయును. 


34. క్షేత్రక్షేత్రజ్ఞులభేదమును, ప్రకృతి (అవిద్యాజనిత మూఢత) నుండి భూతములు విముక్తి నందుటను, జ్ఞాననేత్రముతో 
చూచువారు పరాత్పరుని చేరుదురు. 


ఇది బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రి కృష్ణార్జున సంవాదముగా నున్నట్టిదియు భగవద్గీత 
యనెడి ఉపనిషత్తునందు క్షేత్ర కేత్రజ్ఞ విభాగ యోగము అప పదమూడవ అధ్యాయము ముగిసినది. 


14. గుణత్రయ విభాగ యోగము 


శ్రి భగవానుడు పలికెను : 


1. జ్ఞానము లన్నిటిలో ఉత్తమమగు పరమజ్ఞానమును - దేనినెటిగి మునులందటు శరీరబంధవిమో చనానంతరము 
పరమసిద్ది నందిరో దానిని 


- నీకు మరల చెప్పెదను. 


2. ఈ జ్ఞానము సనుష్టించి నా స్వరూపము నొందినవారు సృష్టి కాలమున మరల పుట్టరు, ప్రళభయకాలమున 
ఆపదనొందరు. 


3. మహానీయమగు ప్రకృతి నా గర్భస్థానము; దానియందు నేను నా భీజము నుంతును; దానినుండి సర్వభూతములు 
ఉద్భవిల్లుచున్నవి. | 


4. సర్వగర్భములనుండి ఉద్భవించు శరీరముల కన్నిటికి మహత్తరమగు పకృతియే గర్భము; బీజము నొసగెడు తండ్రిని 
నేను. 


5. ప్రకృతిజనితములగు సత్త్వ్యరజస్తమస్సులు అను గుణత్రయము అక్షయుడగు దేహిని ఈ దేహమందు గాఢముగా 
బంధించియుంచును. 


6. వీనిలో సత్త్వము ప్రకాశవంతము, నిర్దషము అగు నిర్మలత్వము చేత సుఖజ్ఞానములం దాసక్తి కల్పించి, 
బంధించును. 


7. రజస్సు అనురాగస్వభావముగలదై, వాంఛను, ఆసక్తిని, కలిగించు నని ఎజుగుము. అది కర్మములం దాసక్తి కల్పించి 
దేహిని బంధించును. 


8. తమస్సు అజ్ఞానజనితమనియు, దేహధారులకెల్ల అవివేకము కల్లించుననియు, ఎజుగుము. అది ప్రమాదము, 
సోమరితనము, నిద్ర: వీనిచే బంధించును.. 


9. సత్త్వము సుఖమునుకూర్చును; రజస్సు కర్మములందుచేర్చును; త మస్సు వివేక జ్ఞానము నావరించి 
పొరపాటును కలిగించును. 


10. రజస్తమముల నతిక్రమించినప్పుడు సత్త్వము చూపట్టును; సత్త్వతమముల నతిక్రమించినప్పుడు రజస్సు, 


ఏ 
సత్త్వరజస్సుల నతిక్రమించి నప్పుడు తమస్సు, చూపట్టును. 


11. ఈ శరీరమందు సర్వేంద్రియములద్వారా జ్ఞానతేజస్సు ప్రకాశించునప్పుడు సత్త్వము ప్రాబల్యమొందిన దని 
ఎణుగవలను. 


12. పేరాస, చుజుకుదనము, కార్యారంభము, అశాంతి, కాంక్ష - ఇవి రజోగుణము ప్రాబల్యమొందినప్పుడు 
కానిపించును. 


13. బుద్దికి మసకలుక్రమ్ముట, జడత్వము, ప్రమాదము, మూఢత - ఇవి తమోగుణము ప్రబలమైనప్పుడు చూపట్టును. 


14. సత్త్వప్రాబల్యవేళ మరణించు దేహధారి (హిరణ్యగర్భాది) అత్యున్న తదేవతల నుపాసించువారు పోవు 
నిష్కళంక కముల కేగును. 


15. రజుప్రాబల్యకాలమున మరణించువాడు కర్మాసక్తులగువారి యందును, తమఃప్రాబల్యకాలమున మరణించువాడు 
మూఢజనగర్భము లందును, జన్మించును. 


16. సత్కర్మముల ఫలము సాత్తికము, నిర్మలము, అందురు; రాజసికకర్మల ఫలము దుఃఖము; తామసికకర్మముల 
ఫలము అజ్ఞానము. 


17. సత్త్వమునుండి జ్ఞానము; రజస్సునుండి పేరాసు; తమస్సునుండి పొరపాటు, మూఢత్వము, అజ్ఞానము 
జనించును. 


18. సాత్తికులు ఊర్జలోకముల కేగుదురు; రాజసికులు మధ్యమ (మనుష్య) లోకమున నుందురు. అధమగుణులగు 
తామసికులు అధోలోకముల కేగుదురు. 


19. ద్రష్ట (చూచువాడగు జీవుడు) గుణములు కాక వేటిగు కర్తను చూడక, త్రిగుణముల కతీతుడగువానిని (వానిసాక్షిని) 
ఎప్పుడెబుగునో, అప్పుడతడు నా స్వరూపము నొందును. 


20. శరీరోదృవకారణములగు ఈ త్రిగుణముల నతిక్రమించి నప్పుడు దేహి పుట్టుక, చావు, ముదిమి, దుఃఖము : 
వీనినుండి విముక్తుడై అమృతత్వమందును. 


అర్జునుడు పలికెను : 


21. ప్రభో, ఈ త్రిగుణముల నతిక్రమించినవానిని ఏ లక్షణములచే గుర్తింపనగును? అతని నడవడి యిట్టిది? అతడు 
త్రిగుణముల నెట్లు అతిక్రమించును? 


శ్రీ భగవానుడు పలికెను : 


22. (సత్త్సజనిత) ప్రకాశము, (రజోజనిత) కార్యోత్సాహము, (తమోజనిత) మూఢత: ఇవి ఆవిర్భవించినప్పుడు 
ద్వేషింపక, తొలిగి పోయినప్పుడు వానిని కొరకుండువాడు; 


23. సంబంధింపనివానివల కూర్చుండి, గుణములచే చలింపక, గుణములు వర్తించుచున్నవని ఎజీగి, ఆత్మనిష్టుడై, 
తమకకుండువాడు; 


24. సుఖదూఖములందు సమబుద్దియై, ఆత్మస్థుడై, మట్టిపెళ్లను, రాతిని, బంగారును ఒకటిగనే ఎంచుచు, 
ఇష్టానిష్టములకు సముడై, నిందా నుతులకు సమచిత్తు డగు ధీరుడు; 


25. సన్మానతిరస్కారములందు సముడు, మిత్రులందును, అమిత్రు లందును సమబుద్ది, ఉద్యమముల నన్నిటిని 
త్యజించినవాడు: అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. | 


26. నన్ను నిశ్చల భక్తితో సేవించువాడుకూడ గుణాతీతుడై బ్రహ్మీ భూతుడగుటకు అర్హతనందును. 
27. ఏలన, సనాతనధర్మమును, అఖండసుఖమును అగు అక్షయ నిర్వికారబ్రహ్మమునకు అర్హతనందును. 


(ఇది బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్ర మైనట్టిదియు, శ్రీకృష్ణార్ణునసంవాదముగా వచ్చినట్టిదియునగు 
భగవద్గీతయనెడి ఉపనిత్తునందు 'గుణత్రయవిభాగయౌగమనెడీ పదునాల్లవ అధ్యాయము.) 


15. పురుషోత్తమ యోగము 


శ్రి భగవానుడు పలికెను : 


1. వేళ్లు పైని (బ్రహ్మమునందు), కొమ్మలు క్రింద (లోకములో), వేదములే (కర్మకాండము) ఆకులు (ఆకులు నీడనిచ్చి 
చెట్టును పోషించును ఇట్టి శాశ్వతమగు అశ్వత్చ (రావి) వృక్షమునుగూర్చి చెప్పుదురు. దానినెజిగిన వాడు వేదములు 
నెటీగినవాడే. | 


2. త్రిగుణములచే పోషింపబడి దాని కొ మ్మలు క్రిందను (మనుష్యుడు మొదలు) మీదను (బ్రహ్మవటికు) 
వ్యాపించియుండును; ఇంద్రియ విషయములు దాని చిగుళ్లు; దాని వేళ్లు మనుష్యలో కమున ధర్మాధర్మ మూలములగు 
కర్మముల నుత్పత్తిచేయుచు, వ్యాపించును. 


3-4. దాని యథార్థ (అసత్‌) స్వరూప మిచట గోచరింపదు; దాని అంతము, ఆది, ఉనికియు గోచరింపవు. స్థిరముగా 
పాదుకొనియుండుఈ అశ్వతళ్ధమును (క్షణికమయ్యు, ఎడతెగకయుండు ఈ సంసారవృక్షమును) దృఢమగు “అనాసక్తి 
యనుశస్త్రముతో ఖండించి వైచిన పిదప - ఎచటికేగినచో జ్ఞానులీ సంసారమునకు మరలరారో - ఆ బ్రహ్మపదమును 
అన్వేషింపవలెను. అనాదియగు ఈ సంసారప్రవాహము ఎవనినుండి వెలువడినదో ఆ ఆదిమపురుషు నాశ్రయించెదను. 


5. గర్వ, విమూఢతా రహితులై, అనురాగదోషమును జయించి, ఆత్మనిష్టులై, నిష్కాములై, 
సుఖదుఃఖనామకద్వంద్వాతీతులై, జ్ఞానులా అకయపదమును చేరుదురు. 


6. దానిని సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపజేయరు; ఎచటి కేగిన వారు తిరిగిరారో, ఆ నా పరమపదము అదియే. 


7. నాలో నొక నిత్యాంశయే జీవలోకమున జీవుడై పుట్టి ప్రకృతిలో నుండు పంచేంద్రియములను, ఆజివదగు మనస్సును, 
ఆకర్షించుచున్న ది. 


8. ఈశ్వరుడు శరీరము దాల్చునప్పుడును, దానిని వీడునప్పుడును, - వాయువు సౌరభములను వాని (పుష్పాది) 
స్థానములనుండి కైకొనిపోవునట్లు - వీనిని (ఆటింటిని) కైకొనిపోవును. 


9. అతడు చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మానసము, నదిస్టించి ఇంద్రియవిషయములను భోగించును. 

10. అత డొకదేహమునుండి మజకదేహమునకు పోవునప్పుడుగాని, ఆ దేహముననే ఉండునప్పుడుగాని, 
భోగించునప్పుడుగాని, గుణములతో కూడియున్నప్పుడుగాని, అతనిని విమూఢులు చూడజాలరు; జ్ఞాననేత్రము 
గలవారుమాత్రము చూతురు. 


11. సిద్దత్వముకై ప్రయత్నించుయోగు లతడు తమయందే నిలిచి యుండుటను చూతురు. అపరిశుద్ధులును 
అవివేకులును ప్రయత్నించినను చూడజాలరు. 


12. సూర్యునందు నిలిచి అఖిలజగత్తును ప్రకాశింపజేయు తేజస్సు, చంద్రాగ్నులలోని తేజస్సు, - ఆ తేజస్సు నాదని 
ఎణుగుము. 


13. (ఐశ్వరమగు) నా ఓజశ్శక్తితో నేను భూలోకమును ప్రవేశించి సర్వభూతములను భరింతును; జలస్వరూపుడగు 
చంద్రుడనై ఓషదుల నెట్ట పోషింతును. 


14. జఠరాగ్నిరూపమున ప్రాణులదేహమున నిలిచి, ప్రాణాపాన వాయు (4.29) సమాయుక్తుడనై, నాల్గువిధముల 
అన్నమును అజీిగింతును. 


15. సర్వహృదయములందు నేను నిలిచియుందును; (పూర్వ జన్మస్మృతి, అతిలోక), జ్ఞానము, ఈ రెంటి విస్కృతి, 
నావలననే కలుగును; వేదము లన్నింటివలన ఎజుగవలసినవాడను నేనే; వేదాంతకర్తను ననే: వేదజ్ఞుడనుకూడ నెనే 


16. లోకమున ఇరువురు పురుషులు కలరు - క్షరుడు (వినాశి), అక్షరుడు (అవినాశి), వినాశశిలమగు) 
సమస్తభూతగణము క్షరము, కూటస్టుడు (ఈశ్వరునిమాయాశక్తి) అక్షరము అనబడును. 


17. కాని (ఈ ఇరువురుకాని) మజికపురుషుడు- పరమాత్ము డనబడువాడు “పురుపోత్తముడు కలడు. అతడు 
అవ్యయుడు, ముల్లోకములందు వ్యాపించి, వానిని పోషించు ఈశ్వరుడు. 


18. నేను క్షరుని కతీతుడను; అక్షరునికన్నకూడ ఉత్తముడను. కావున నేనీ లోకమందును, వేదమునందును, 
“పురుషోత్తమ” నామమున ప్రసిద్దుడను. 


19. అసమ్మ్మూఢుడై, ఎవడు పురుషోత్తముడ నగు న న్నిట్లు ఎటుగునో, అతడు సర్వము నెటీగినవాడై, నన్ను 
సంపూర్ణహృదయముతో భజించును. 


20. అత్యంతగుప్త మగు ఈ తత్త్వమును నే నిట్లు తెలిపితిని. దీని నెజటిగినవాడు మహోన్నత (బ్రహ్మ) జ్ఞానియు, 
కృతార్దుడును, అగును. 


(ఇది బ్రహ్మ విద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్ర మైనట్టిదియు, శ్రీ కృష్ణార్జున సంవాదముగా వచ్చినట్టిదియునగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు పురుషోత్తమ యోౌగమనెడి పదునైదవ అధ్యాయము. ) 


16. దైవాసుర సంపద్విభాగ యోగము 


శ్రీ భగవానుడు పలికెను : 


1. భయాతీతత; చిత్తశుద్ది; యోగ (గురువు, శాస్త్రము, బోధించిన దానిని అనుభూత మొనర్చుకొనుట) 
జ్ఞానములందుసుస్థిరత; దానము; (బాహ్యింద్రియ) నిగ్రహము; యజ్ఞము; శాస్త్రపఠనము; తపస్సు; సరళత్వము; 


2. అహింస; సత్యము; కోపరాహిత్యము; త్యాగము (విడనాడుట); శాంతి; ఇతరులదోషముల నెన్నమి; భూతదయ; 
దురాశలేమి; మృదుల ప్రవర్తన; వినమ్రత; స్థిరత్వము; 


తః ధైర్యము, సహనము, చిత్తస్టెర్యము, శుచిత్వము, ద్రోహచింతలేమి;గర్వరాహిత్యము: ఇవి దైవీసంపదకు (స్టితికి) 
సంబంధించిపుట్టినవాని లక్షణములు. | 


4. కపటము, గర్వము, అహంకారము, కోపము, పరుసదనము, అజ్ఞత : ఇవి అసురసంపదకు సంబంధించి పుట్టినవాని 
లక్షణములు. 


5. దైవీస్థితి ముక్తికి, అసురస్టితి బంధమునకు, మార్గమని చెప్పుదురు. అర్జునా, శోకింపకుము; నీవు దైవీస్టితియందే 
జన్మించితివి. | | 


6. ఈ లోకమున రెండువిధముల భూతగణము సృజింపబడినది : దైవగణము, ఆసురగణము. దైవగణము 
సవిస్తరముగా వర్ణింపబడినది; ఆసురగణమునుగూర్చి వినుము. 


7. ఆసురప్రకృతిగలవారు జన్మ సాఫల్యసిద్దికి ఏది కార్యమో, ఏది అకార్యమో, ఎజుగరు; శుచిత్వము, సత్పవర్తన, 
సత్యమువారియందు కానరాదు. | -: 


8. "జగత్తు అసత్యము; నైతికమూలరహితము; ఈశ్వరుడు లేడు; కామప్రిరిత స్తీపురుషసంయోగమువలన జగత్తు 
కలిగినది. అన్యకారణమేమి?" అని వారు (చార్వాకులు) అందురు. 


9. ఈ దృష్టి నవలంబించి, వినష్టాత్ములును, ఉగ్రకర్ములును, అగు ఈ అల్పబుద్దులు జగత్తునకు వైరులై, 
తద్వినాశముకొటికు పుట్టుచున్నారు. | 


10. తీరజాలనికోరికలు పెట్టుకొ ని; కపటము, అహంభావము, గర్వము నిండార; విమూఢతచే దుష్టభావములు గ్రహించి 
అశుద్దవ్రతులై వారు వర్తింతురు. 


11. మృతినొందినప్పుడుగాని అంతమొందని  (వాంఛితార్గసాధనకై) అపరిమితచింతలుకలిగి, కామోపభోగయే 
పరమార్దముగా నెంచి, అదియే “సర్వము” అని నిశ్చయించుకొని; 


12. శతసంఖ్యాకములగు ఆశాపాశములచే బంధింపబడి, కామక్రోధ పరాయుణులై, వారు కామభోగార్లము 
అన్యాయమార్గమున దనసంచయము 4 లార్జించుకొనగోరుదురు. | 


13. "నేడు నా కిది లభించినది; ఈ కోరికను ఇక తీర్చుకొందును; ఇది నాది, ఈ ధనముకూడ ఇకమీదట నాదగును; 


14. "ఆ శత్రువును నేను పరిమార్చితిని, ఇతరశత్రువులనుకూడ పరిమార్తును. నేను ఈశ్వరుడను, భోగిని, 
కార్యసిద్దినొందినవాడను, బలవంతుడను, సుఖిని; 


15. "నేను ధనాఢ్యుడను, సద్వంశజాతుడను; నాతో సమానులగు ఇతరులెవ్వరు? నను యజ్ఞముచేయుదును, 
దానమొనర్తును, ఆనందింతును” అని అజ్ఞానమోహితులై; 


16. అనేక సంకల్పములతో చిత్తము విభ్రమమొంద, మూఢతయను వలలో చిక్కుకొని, కామభోగములందు ప్రసక్తులై, 
వారు అశుచియగు నరకమున కూలుదురు. 


17. ఆత్మస్తుతిశీలులై, వినయశూన్యులై, ధనగర్వప్రమత్తతాపూరితులై, వారు విద్యుక్తవిధానము నుల్లఘించి, 
కపటముగా పేరుకు మాత్రము యజ్ఞము లొనర్తురు. 


18. అహంకార, బల, గర్వ, కామ, క్రోధయుక్తులై ఈ ఈర్ష్యా పరులు తమదేహమందును, ఇతరదేహములందును 
(ఆత్మరూపమున) నిలిచి యుండు నన్ను ద్వేషింతురు. 


19. విద్వేషులు, క్రూరులు, అశుభవర్తనులు అగు ఈ నరాధములను నేను సదా ఈ లోకములోని (పెక్కు 
నరకద్వారములగుండ బోవు సంసారములోని) అసురయోనులందే (ఉ. పులులు, సర్పములు) కూలద్రోయుచుందును. 


20. అసురగర్భములలో పడి, ప్రతిజన్మమునను మూఢులైయుండి, నన్ను పొందక, వారు ఇంకను అధమతర గతులలో 
పడుచుందురు. 


21. ఆత్మవినాశకరములగు నరకద్వారములు మూడువిధములైనవి కలవు: కామము, కోపము, లోభము (పీరాస). 
కావున ఈ మూటిని విడనాడవలెను. 


22. తమో (నరక) ద్వారములగు ఈ మూటిని దాటినవాడు ఆత్మ శ్రేయోదాయకాచరణ మొనర్చి, మోక్షమునందును. 


23. శాస్త్రవిధుల నుల్లంఘించి యథేచ్చాప్రవర్తన మవలంభించువాడు సిద్దత్వమొందడు. సుఖమునుగాని 
మోక్ష మునుగాని పొందడు. 


24. కావున కర్తవ్యాకర్తవ్యనిర్ణయమున శాస్త్రములే నీకు ప్రమాణ మగుగాక. శాస్త్రోక్త విధినిషిధముల నెటిగి నీ 
వీలోకమున ప్రవర్తింపవలెను. 


(ఇది బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రీ కృష్ణార్జున సంవాదముగా వచ్చినట్టిదియునగు 
భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు దైవాసుర సంపద్విభాగ యోగమనెడి పదునారవ అధ్యాయము.) 


17. శ్రద్దాత్రయ విభాగ యోగము 


~~ 


అర్జునుడు పలికెను : 


1. కృష్ణా, శాస్తవిధులను విడనాడి, శ్రద్దతో యజ్ఞముచేయువారి నిష్టయెట్టిది? అది సాత్త్వికమా, రాజసికమా, 
తామసికమా? | 


శ్రీ భగవానుడు పలికెను : 


2. దేహులకు నైజముగానుండు శ్ర ద్ద త్రివిధము - సాత్తికము, రాజసికము, తామసికము, దానినిగూర్చి వినుము. 


3. ప్రతివానిశ్రద్దయు వాని పూర్వసంస్కారముల కనుగుణమై యుండును. మనుష్యుడు శ్రద్దాస్వరూపుడు; అతనిశ్రద్ద 
ఎట్టిదో అతడట్టివాడే. 


4. సాత్తికులు దేవతలనర్చింతురు; రాజసికులు యక్షరాక్షసుల నర్చింతురు; (ఇతరులు) తామసికులు ప్రేతములను, 
భూతగణములను అర్చింతురు. 


5-6. శాస్త్రనిర్దిష్టములుకాని ఘోరతపముల నాచరించుచు, దంభ ప్రవర్తనము, అహంకారము, గలవారు; 
కామముయొక్కయు, ఆసక్తి యొక్కయు బలముచేత నడుపబడుచు, బుద్దిహీనులగుటచేత శరీరములోని 
అవయవము లన్నిటిని, శరీరమందు నిలిచియుండు నన్నును, పీడించువారు: అసురనిశ్చయు లని ఎటుగుము. 


7. ఇందొక్కొక్కవిధమువారికి ప్రీతికరమగు ఆహారముకూడ త్రివిధము; అట్లే వారికి ప్రీతికరములగు యజ్ఞములు, 
తపస్సులు, దానములు త్రివిధములు. వాని భేదములు వినుము. 


8. ఆయుస్సు, కార్యోత్సాహశక్తి, బలము, ఆరోగ్యము, సుఖము. ఆకలి : వీనిని అభివృద్దిచేయునవి; రసవంతములు, 
చమురుగలవి, పుష్టికరములు మనోహరములు అగునవి; అగు ఆహారపదార్దములు సాత్తికులకు ప్రీతికరములు. 

9. మిక్కిలిచేదువి, పుల్లనివి, ఉప్పనివి, ఉష్టముచేయునవి, కారపువి, ఎండినవి, మంటకలిగించునవి; బాధను, 
శోకమును, రోగమును కలిగించునవి; ఇట్టి ఆహారములు రాజసికులకు ప్రీతికరములు. 


10. నిలువయుండిచల్లారిపోయినవి, రుచిహీనములు, పాసిపోయి కంపుకొట్టునవి, _ చద్దిగామాటినవి, 
తినగామిగిలిపోయినవి, అశుద్దములు : ఇట్టి ఆహారములు తామసికులకు ప్రీతికరములు. 


11. నిష్పలాపేక్షతో é శాస్త్రవిధ్యుక్తముగా, యజ్ఞమందే బుద్దినిలిపి, యజించుటే కర్తవ్యముగా నెంచుకొని, చేయు యజ్ఞము 
సాత్తి కము. | 

ప 
12. ఫలాపేక్షతో, దంభార్థమై చేయు యజ్ఞము రాజసికము. 


13. శాస్త్ర విధుల ననుసరింపక; అన్నదానము చేయక; మంత్ర, దాన, శ్రద్దా విహీనముగా; చేయు యజ్ఞము తామసిక 
మని చెప్పబడును. | 


14. దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శుచిత్వము, నిష్కపటవర్తనము, బ్రహ్మచర్యము, 
అహింస : ఇవి శారీర తపస్సు అనబడును. 


15. ఇతరులమనస్సును నొప్పింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, హితకరమైనదియు అగు 
సంభాషణము, వేదాధ్యయనము: ఇవి వాకృంబంధతపస్సు అనబడును. 


16. ప్రశాంతబుద్ది, ఉపకారశీలత, మౌనము, ఆత్మనిగ్రహము, చిత్తశుద్ది : ఇవి మానసికతప మనబడును. 


17. ఈ ముత్తెజిగుతపస్సు సమాహితచిత్తులచేత, పూర్ణశ్రద్దతో, నిష్పలాపేక్షతో, చేయబడినది “సాత్త్విక” మనబడును. 


18. సన్మానము, గౌరవము, పూజనము పొందగోరి, విశ్వాస రహితముగా, చేయుతపస్సు “రాజసికి మనబడును. అది 
నిలుకడలేనిది, స్థిరముకానిది. 


19. మూఢభావముతో, తనకుపీడకలిగించుకొనుచునో, ఇతరుల వినాశముకొబకో, చేయు తపస్సు ఇచట "తామసిక" 
మనబడును. 


20. “దానముచేయుట కర్తవ్యము" అను భావముతో, ప్రత్యుపకారము చేయజాలనివానికి, దానపాత్రునికి, 
ఉచితప్రదేశమున, ఉచితకాలమున చేయు దానము “సాత్తిక"మని ఎన్నబడును. 


21. ప్రత్యుపకారమొందుకొబికో, ఫలాపేక్షతోనో, మనుపూర్తిగా కాకయో, చేయబడు దానము "రాజసికిమని 
ఎన్నబడును. 


25 


22. అపాత్రులకు, సత్కారరహితముగా, తిరస్కారబుద్దితో , అను చితకాలమున, అనుచితస్టలమున, చేయు దానము 
“తామసిక” మనబడును. | | 


23. “ఓమ్‌, తత్‌, సత్‌” అనునది బ్రహ్మమునకు త్రివిధనామ మని చెప్పబడినది. దానివలననే పూర్వము బ్రాహ్మణులు, 
వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి. 


24. కావున వేదముల ననుసరించువారు “ఓమ్‌” శబ్దము నుచ్చరించియే శాస్త్రోక్తములగు యజ్ఞదానతపః క్రియల 
నెల్లప్పుడు ననర్తురు. 


25. మోక్షాసక్తులు "తత్‌" శబ్దము నుచ్చరించియే వివిధములగు యజ్ఞదానతపక్రియలను నిష్పలాపేక్షతో ఆచరింతురు. 


26. “సత్‌” శబ్దము “సత్త” (వాస్తవపదార్థము) అను నర్ధమునను, "మంచిది” అను నర్థమునను, ప్రయోగింపబడును. 
శుభకర్మము అనునర్గమునగూడ వాడబడును. 


27. యజ్ఞతపోదానములందు నిష్టనుకూడ సచ్చబ్ధము తెలుపును; ఈశ్వరప్రీత్యర్థము (లేక, ఈ క్రియలకొజకు) 
చేయబడుకర్మమూకూడ సచ్చబ్దముచే తెలుపబడును. 


28. శ్రద్దాహీనముగా వేల్పబడినయజ్ఞము, ఈయబడినదానము, చేయబడినక్రియ, ఒనర్పబడినతపస్సు అసచ్చటబ్దముచే 
సూచింపబడును; అది ఇహపరములందు నిష్పయోజనము. 


(ఇది బ్రహ్మవిద్యను బోధించునట్టిదియు, యోగశాస్త్రమైనట్టిదియు, శ్రీ కృష్ణార్జున సంవాదముగా వచ్చినట్టిదియునగు శ్రీ 
మద్భగవద్గీత యనెడి ఉపనిషత్తునందు శ్రద్ధాత్రయ విభాగ యోగమనెడి పదునేడవ అధ్యాయము. ) 


18. మోక్ష సన్న్యాస యోగము 


అర్జునుడు పలికెను : 


1. కృష్ణా, సన్న్యాసముయొక్కయు, త్యాగముయొక్కయు తత్త్వమును (వాస్తవికతను) నేను వేర్వేజుగ వినగోరెదను. 


శ్రి భగవానుడు పలికెను : 


2. ఫలకాంక్షతోచేయు కర్మములు త్యజించుటను ప్రాజ్ఞులు సన్న్యాసమందురు. సర్వకర్మఫలమును త్యజించుటను 
జ్ఞానులు త్యాగ మందురు. 


3. కర్మములన్నియు దోష యుక్తములు గనుక త్యజింపవలెనని కొందజును. యజ్ఞదానతపస్సులు త్యజింపరాదని 
కొందటు ప్రజ్ఞావంతులు చెప్పుదురు. 


4. త్యాగమునుగూర్చి నా సిద్దాంతమును వినుము. త్యాగము మూడు విధములని చెప్పబడినది. 
5: యజ్ఞదానతపఃకర్మములు కర్తవ్యములు, అవి త్యజింపరాదు. ఏలన, అవి జ్ఞానులకు చిత్తశుద్దికరములు. 


6. కాని ఈ కర్మములనుకూడ కర్తత్వాభిమానమును, ఫలాపేక్షను త్యజించి చేయవలెనని నా నిశ్చితమును, 
ఉత్తమమును అగు సిద్దాంతము. 


7. "నిత్యకర్మముల” సన్న్యాసము యుక్తముకాదు. మూఢతచే వానిని త్యజించుట తామసికమని చెప్పబడును. 


8. కష్టమైనదిగనుక దేహశ్రమముకలుగు నను వెజపుచే, కార్యమును త్యజించువాడు రాజసికత్యాగ మొనర్చి, ఆ 
కర్మఫలమును కోల్పోవును. 


9. సంగమును, ఫలాపేక్షను, త్యజించి, "అది కర్తవ్యము” అను కారణముచేతనే నిత్యకర్మ మొనర్పబడినప్పుడు ఆ 


త్యాగము సాత్తికముగా పరిగణింపబడును. 


10. సంశయవిచ్చేద మొంది, సత 


త్త్వగుణప్రయుక్తుడై, జ్ఞాననిస్టుడై యుండు త్యాగి అనిష్టకర్మమును ద్వేషింపడు, 
ఇష్టకర్మమునందు ఆసక్తిగొనడు. 


11. కర్మములను నిశ్శేషముగా త్యజించుట దేహధారి కశక్యము. కావున కర్మఫలములను త్యజించువాడు "త్యాగి" 
అనబడును. 


12. అత్యాగులకు త్రివిధమగు కర్మఫలము - అనిష్టము, ఇష్టము, మిశ్రము - మరణానంతరము కలుగును. త్యాగులకు 
ఎన్నడును కలుగదు. 


13. కర్మకాండాంతమగు సాంఖ్యమున (అత్యున్న తజ్ఞానమున) పేర్కొనబడిన - సమస్తకర్మములు నెబివేటుటకు 
కారణములైన - ఈ యైదింటిని నావలన తెలిసికొనుము. 


14. దేహము, కర్త, వివిధేంద్రియములు, వివిధములగు వేర్వేజటు చేష్టలు, ఐదవది అధిష్టానదేవతావర్గము. 


15. మానవుడొనర్చు సర్వకర్మములకు - న్యాయములకు, అన్యాయములకు; దైహికములకు, మానసికములకు, 
వాగ్రూపములకు ఈ యైదే హేతువులు. 


16. కావున - అపరిశుద్దబుద్దిచేత - అఖండమగు తన ఆత్మనే కర్తగనెంచు దుర్మతి (యథార్థముగా) చూచుటలేదు. 


17. “అహంభావము” లేక, (శుభాశుభములచే) తమకకుండు బుద్దిగల వాడు వీరిని చంపినను చంపనివాడే; వాడు (ఈ 
కర్మముచేత) బద్దుడునుకాడు. | 


18. జ్ఞానము, జ్ఞ్లయము, జ్ఞాత: ఇవి కర్మమొనర్ప ప్రేరించు త్రివిధ కారణములు. ఉపకరణము, ఉద్దేశము, చేయువాడు : 
ఇవి త్రివిధ కర్మాశ్రయములు. 


19. సాంఖ్యదర్శనమున (ఇది గుణవిషయమున పరమప్రమాణము), జ్ఞానము, కర్మము, కర్త అనునవి 
గుణభేదానుసారముగా త్రివిధములనియే చెప్పబడినవి. వానినిగూర్చికూడ యథాతథముగ వినుము. 


20. వేర్వేటుగానుండు సర్వబూతములందును ఏకమైయుండు అద్వితీయ, అక్షయ వస్తువును చూచువానిజ్ఞానము 
సాత్తివ్వకమని ఎజుగుము. 


21. సమస్తభూతములందు, వివిధములై, పరస్పరభిన్నములై (ఒక్కొక్క శరీరమున నొక్కొక్కరీతిదై) యుండు, 
ఆత్మలను చూచువాని జ్ఞానము రాజసికము. 


22. ఒకే “కార్యము” (శరీరాదివస్తువు) నందు - అదియే సమస్తమై నట్టు - బుద్దిని అసక్తపజుచునట్టి అయుక్తియుక్తము, 
అయథార్దము, తుచ్చము, అగు జ్ఞానము తామసిక మనబడును. | 


23. ముక్తసంగుడు, ఫలాపేకారహితుడు, అగువాడు రాగద్వేష ములను వీడి చేయు కర్తవ్యకర్మము సాత్త్విక 
మనబడును. 


24. కోర్కెలుకలిగియో, అహాంకారముతోడనో, మిక్కిలి ప్రయాసపడి చేయు కర్మము రాజసిక మనబడును. 


25. కర్మమువలన కలుగు (శుభాశుభ) ఫలములను, శక్తి, ద్రవ్యక్షయములను, (పర) హింసనను, (స్వ) 
సామర్థ్యమును, విచారింపక మూఢతవలన ప్రారంభిచుకార్యము తామసిక మనబడును. 

26. ఆసక్తిరహితుడు, అహంకారశూన్యుడు, ధైర్యోత్సాహయుక్తుడు, కార్యసిద్ధ్యసిద్ధులచేత పొంగక, క్రుంగక యుండువాడు, 
అగుకర్త సాత్తికుడనబడును. Sen 

27. రాగసంక్షుభితుడు, కర్మఫలాకాంకి, లోభి, హింసాశిలుడు, అపవిత్రుడు, సంతోషవిషాదవిధేయుడు, అగు కర్త 
రాజసికుడనబడును. 


28. అస్టిరుడు, పామరుడు, వినయవిహీనుడు, వంచకుడు; స్వార్గతచేత పరులకు హానిచేయువాడు, సోమరి, అధీరుడు, 
జాగుచేయువాడు, అగు కర్త తామసికుడనబడును. 1 


29. గుణములనుబట్టి బుద్దియందును, ధృతి (పట్టుదల) యందును, ఏర్పడు త్రివిధభేదములను నిశ్శేషముగా 
వేర్వేజుగా ఎజీగింతును. వినుము. 


30. కర్మ, కర్మత్యాగ, మార్గములను; కర్తవ్యాకర్తవ్యముల, భయా భయముల, బంధమోక్షములకారణమును; ఎటుగు 
బుద్ది సాత్తికము. 


31. ధర్మాధర్మములను, కార్యాకార్యములను తప్పువిధమున గ్రహించు బుద్ది రాజసికము. 


32. తమోగుణముచే కప్పువడి, అధర్మమును ధర్మముగను, సర్వ విషయములను వ్యత్యస్తముగను, గ్రహించుబుద్ది 
తామసికము. | 


33. మనస్సుయొక్క ప్రాణముయొక్క, ఇంద్రియములయుక్క క్రియను క్రమముగా నడుపుచు, యోగముచేత 
సుస్థిరతచెందిన “ధృతి” సాత్తికము. 

34. ధర్మార్టకామములవైపునకు బుద్దిని మరల్చి, అందు ప్రతిదాని ఫలమును పరిపూర్ణాసక్తితో అభిలషింపజేయు “ధృతి” 
రాజసికము. | 


35. నిద్రను, భయమును, సంతాపమును, _ వ్యాకులతను, మదమును, _ బుద్దిహీనుడగువాడు 
పరిత్యజింపకుండునట్లుచేయు “ధృతి” తామసికము. | 


36. త్రివిధమగుసుఖమునుగూర్చి ఇప్పుడు వినుము. అభ్యసించు కొలది దేనియందు మానవుడు ఆనందమునొందున్‌ో, 
దేనియందు దుఃఖాంతము నొందునో; 


37. ఏది మొదట విషప్రాయముగానుండి చివర కమృతప్రాయ మగునో, ఆ సుఖము సాత్తికము. ఆత్మానుభూతిచే 
కలుగు ప్రసన్నబుద్దిత్వ మువలన అది కలుగును. 


38. విషయములతో ఇంద్రియములుకూడుటచే కలుగునదియు, మొదట అమృతప్రాయముగానుండి చివరకు 
విషప్రాయముగునదియు, అగు సుఖము రాజసికము. 


39. నిద్ర, మాంద్యము, పొరపాటు: వీనిచే కలిగి, ఆత్మసమ్మూఢత యందు ప్రారంభమై, అందే అంతమొందుసుఖము 
తామసికము. 


40. భూలోకమున ప్రాణులందుగాని, స్వర్గమున దేవతలందుగాని, ప్రకృతి జన్యములగు ఈ త్రిగుణములు లేనివారు 
లేరు. 


41. బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రుల కర్మములు వారివారి స్వభావ జనితములగు గుణములప్రకారము విభాగింపబడినవి. 


42. శమదమములు (మానసేంద్రియనిగ్రహము), తపస్సు, శుచిత్వము, సహనము, నిష్కాపట్యము, జ్ఞానము, 
విజ్ఞానము, ఆస్తికత : ఇవి బ్రాహ్మణులకు స్వభావజనితకర్మములు. 


43. శౌర్యము, ధీరత, స్టెర్యము, సద్యఃస్పూర్తి, యుద్దమున వెన్ను చూపమి, రీవి, ప్రభుత్వము : ఇవి క్షత్రియులకు 
స్వభావజనితకర్మములు. | | 


44. సేద్యము, పశుపోషణము, వర్తకము వైశ్యులకును; సేవాకార్య మొనర్చుట శూద్రులకును; 
స్వభావజనితకర్మములు. 


45. తనకర్మమును శ్రద్దతో ఆచరించు ప్రతివాడును సిద్దత్వ మందును. స్వకర్మాభిరతుడగువాడు ఎట్లు 
సిద్దత్వమొందునో వినుము. | 


46. ఎవనినుండి సర్వభూతము లుత్పత్తియగునో, ఎవనిచే ఈ సర్వము పరివ్యాప్తమో, అతనిని 
స్వకర్మాచరణమూలముగ అర్చించి మానవుడు సిద్దినందును. 


47. చక్కగా ఆచరింపబడిన ఇతరునికర్మముకంటే సదోషముగా ఆచరింపబడిన స్వకర్మము శ్రేయస్కరము. 
స్వభావనియతకర్మ మొనర్చు వాడు పాపమొందడు. 


48. జన్మసిద్దమగు కర్మమును దోషయుక్తమైనను త్యజింపరాదు. ఏలన, కర్మము లన్నియు - పొగచేత అగ్ని 
కప్పబడినట్లు - దోషము వలన కప్పబడియుండును. 


49. దేనియందును ఆసక్తిగొనని బుద్దిగలిగి, ఆత్మనిగ్రహయుక్తుడై, వాంఛాశూన్యుడై, యుండువాడు సన్న్యాసమువలన 
కర్మాతీత దశారూప సంసిద్ది నొందును. 


50. అట్టిసంసిద్ది నంది అతడు జ్ఞానపరమారమగు బ్రహ్మము నెట్లు పొందునో, సంగ్రహముగా వినుము. 


51. పరిశుద్దబుద్దిగలిగి, దేహేంద్రియములను స్టెర్యముతో నిగ్రహించి, శబ్దాది విషయములను త్యజించి, 
రాగద్వేషములను విడనాడి; త్‌ | 


52. ఏకాంతప్రదేశమున కేగి, అల్పాహారము కైకొనుచు, దేహమును, మాటలను, మనస్సును అరికట్టి, సదా 
ధ్యానయోగపరుడై, వైరాగ్యసాధన చేయుచు; 


53. అహాంకారమును, బలమును గర్వమును, కామక్రోధములను, స్వామ్యమును (కలిమిని) త్యజించి, 
మమతాశూన్యుడై, శాంతికలిగి యుండు వాడు బ్రహ్మత్వమున కర్ణుడు. 


54. బ్రహ్మత్వమొంది, ప్రశాంతచిత్తుడై, అతడు కోకింపడు, వాంచింపడు; సర్వభూతసముడై నాయందు పరమభక్తిని 
పొందును. 


55. భక్తిచే నతడు నే నెవరైనది, ఏమియైనది, యథార్హముగా ఎజుగగలుగును. నన్ను యథార్థముగా గ్రహించిన 
వెనువెంటనే నాయందు ప్రవేశించును. | | 


56. సదా సర్వకర్మముల నాచరించుచుండియు నాశరణుచొచ్చుట చేత అతడు నాకృపవలన నిత్య, అవికార్య 
(మార్పులులేని), పదమునందును. 


57. సర్వకర్మములను మానసికముగా నాకు సమర్పించి, నన్నే పరమార్థముగా భావించుకొని, 
స్థిరబుద్దిత్వమవలంబించి, నీవు సదా నాయందే చిత్తము నిల్పుము. | 


58. చిత్తమును నాయందు నిలిపి, నీవు నాకృపవలన అంతరాయ ములనెల్ల దాటుదువు; కాని అహంకారముచే 
నామాట వినవేని, వినాశ మొందుదువు. 


59. అహంకారపరిపూరితుడవై “నేను యుద్ధముచేయను” అని తలతువేని నీ నిశ్చయము వ్యర్థము; నీ (క్షత్రియ) 
స్వభావమే నిన్ను బలాత్కరించును. | | 


60. మూఢత్వముచే నీవు చేయనిచ్చగింపనిదానిని, నీ స్వభావజనిత కర్మము (సంస్కారముల) వలన బద్దుడవై, 
తప్పించుకోజాలక, ఇష్టము లేకున్నను చేయుదువు. | 


61. ఈశ్వరుడు సర్వభూతహృదయములందు నెలకొని వానిని తన మాయవలన - యంత్రముపై నిలుపబడినవానిని 
బోలె - తిరుగుచుండున టొనర్చును. 


62. పరిపూర్ణహృదయముతో అతని నాశ్రయింపుము. అతని కృపచే నీవు పరమశాంతిని, శాశ్వతస్థానమును 
ప్రాపింతువు. | 


63. గోప్యమైనవానియన్నిటికన్న గోప్యతరమగు జ్ఞానమును నీకు బోధించితిని. దానిని నీవు సంపూర్ణముగా 
విమర్శించి, నీ ఇష్టానుసారము చేయుము. 


64. అన్నిటికన్నను గోప్యమగు నా శ్రేష్ట్రమవాక్యమును మరల వినుము. నీవునాకు అత్యంతప్రియుడవు గనుక నీకు 
హితమైనదానిని తెలుపుదును. 


65. నీ మనస్సును నాయందు నిలుపుము; నా భక్తుడవుకమ్ము; యజ్ఞములను నా కర్పింపుము; నాకు 
నమస్కరింపుము; నన్ను తప్పక చేరు దువు. నాకుప్రియుడవు గనుక నీ కిది ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాను. 


66. సర్వధర్మములను (అధర్మసహితముగా) విడనాడి, (ఆత్మ రూపమున ఎల్లరులోనుండు) ననొక్కనినే 
ఆశ్రయింపుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తుని చేయుదును. శోకింపవలదు. 


67. ఈ గీతాశాస్తమును తపోరహితులకు, భక్తిహీనులకు, శుశ్రూషింపనివారికి, నాయెడల దురాక్షేపణలుచేయువారికి, 
ఎన్నడు తెలుపరాదు. 


68. నాయందు పరమభక్తికలిగి ఈ అత్యంతగోప్యమగు శాస్త్రమును నాభక్తులకు బోధించువాడు నిస్సంశయముగా నన్నే 
చేరును. 


69. మనుష్యులలో అతనికన్న నాకు ప్రియముచేయువాడు లేడు. అతనికన్న నాకు ప్రియతరు డితరు డెవ్వడును ఈ 
లోకమున నుండబోడు. 


70. మా యీ ధర్మసంవాదము భక్తితోపరించువాడు నన్ను జ్ఞాన యజ్ఞరూపముగా పూజించినవాడగును. ఇది నా 
నిశ్చయము. 


71. శ్రద్దావంతుడై, అసూయారహితుడై, దీనిని వినువాడుకూడ ముక్తుడై, పుణ్యకర్మములొనర్చిన వారేగు లోకముల 
కేగును. 


72. నీవు దీనిని ఏకాగ్రచిత్తముతో వింటివా? నీ అజ్ఞానజనిత మూఢత్వము నశించినదా? 
అర్జునుడు పలికెను : 


73. అచ్యుతా, నీకృపచేత నా మూఢత నశించినది. నా (ఆత్మ తత్త్వ ము యొక్క) జ్ఞ జ్రప్తిలభించినది. స్థైర్య మలవడినది. 
సంశయములు తొలగినవి. నీమాట ననువర్తింతును. 


సంజయుడు పలికెను: 


74. వాసుదేవునకును మహాత్ముడగు అర్జునకును జరిగిన ఈ అద్భుత సంవాదమును, రోమములు 
గగురొ ఏడుచుచుండ, నే నిట్లు వింటిని. 


75. (నాకు దివ్యచక్షువు నిచ్చిన) వ్యాసునికృపచేత, పరమగోప్యమగు ఈ యోగమును యోగేశ్వరుడగు కృష్ణుడు 
వివరించుచుండగా, ఆయన యొద్దనుండియే, నేను వింటిని. 


76. రాజా, కృష్ణార్జునులకు జరిగిన పుణ్యము, అద్భుతము, అగు ఈ సంవాదము ఎన్నిసార్లు నా జ్ఞప్తికి వచ్చునో, 
అన్ని సార్లు నేను (మరల మరల) హర్షించుచున్నాను. 


77. రాజా, శ్రీకృష్ణుని అత్యద్భుతమగు ఆ (విశ్వ) రూపము నా కెన్నిసార్లు జ్ఞప్తికివచ్చునో అన్నిసార్లు నేను మిక్కిలి 
అబ్బురమందుచు (మరల మరల) హర్షించుచున్నాను. 


78. యోగేశ్వరుడగు కృష్ణుడును, ధనువుధరించిన అర్జునుడును ఎచట నుందురో, అచట సంపద, విజయము, 
అభ్యుదయము, స్టిరమగు రాజనీతియు, ఉండును. ఇది నా అభిప్రాయము. 


(శ్రిమద్భగవద్గీతలో - బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్ణున సంవాదరూపమును అగుదానిలో- 
"మోక్షసన్యాసయోగము" అను పేరుగల పదునెనిమిదవ అధ్యాయము. ) 


ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు క్ల శ 


